తెలుగు వీరుడు 


(సదాశివరెడ్డి) 


బీ. రామరాజు ఎం.ఏ. 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 72 
తెలుంగు వీరుండు 
గ్రంథకర్త : బి. రామరాజు ఎం.ఏ. 


గత ముద్రణ : 1952-ఆంధ్రసారస్వత పరిషత్‌, 
మూర్తి అండ్‌ కో, సికింద్రాబాద్‌. 


ద్వితీయ ముద్రణ : జూలై, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 
వెల : ₹ 40.00 
ముద్రణ : చరిత ఇం(ైషన్స్‌, 1-9-1126/ి, 


ఆజామాబాద్‌, హైదరాబాద్‌ - 500 020. 
ఫోన్‌ : 040 27678411 


ప్రచురణ : (ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


ప్రజావీరుడు సదాశివరెడ్డి 


భారతదేశ చరిత్ర, తెలుగువారి చరిత్ర ఎక్కువగా ప్రధాన 
రాజవంశాల చరిత్రతోనే చుట్టబడి ఉంటాయి. ఛప్పన్నారు దేశాలని 
కొనియాడబడే ఈ విశాల దేశంలోని ఎన్నో రాజ్యాలు, ఎన్నో ప్రాంతాల 
చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. మరుగునబడిపోయిన చరిత్రను 
వెలికి తీయడానికి స్థానిక చరిత్రలు ఉపకరిస్తాయి. కథాగేయాలు, 
ఐతిహ్యాలు, జానపద వీరగాధలు, యక్షగానాలు, పదాలు వంటి మౌఖిక 
సాహిత్యం స్థానిక చరిత్రకు ముఖ్య ఆధారాలుగా నిలుస్తాయి. 


చారిత్రిక గేయగాధలు చరిత్ర నిర్మాణం విషయంలో తక్కిన 
మౌఖిక సంప్రదాయ రీతులకన్నా ఎక్కవగా సహకరిస్తాయి. తెలుగులో 
చారిత్రిక గేయగాథల సేకరణ గతంలో కూడా జరిగింది. సురవరం 
ప్రతాపరెడ్డి, టేకుమళ్ళ కామేశ్వరరావు, బిరుదురాజు రామరాజు, నాయిని 
కృష్ణకుమారి లాంటి వరిశోధకులు ఎన్నో గాథల్ని వెలికితీసి 
చరిత్ర-సంస్కృతికి సంబంధించిన కొత్త ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు. 
విరుదురాజు రామరాజు తాము సేకరించిన “సదాశివరెడ్డి” కథాగేయం 
ఆధారంగా, ఈ “తెలుగు వీరుడు అనే నవలను రాశాడు. ఇది చారిత్రిక 
వీరుడు సదాశివరెడ్డి కథ. 


మెదకును పరిపాలించిన రాణీ శంకరమ్మ, బాలుడైన 
సదాశివరెడ్డిని దత్తత తీసుకుంటుంది. అతన్ని వీరుడిగా, రాజనీతిజ్ఞుడిగా 
తీర్చిదిద్ది తన వారసుడిగా ప్రకటిస్తుంది. హైదరాబాద్‌ నవాబుకు 
సామంతులైనప్పటికి సదాశివరెడ్డి మెదకు రాజ్యంలో తురకలు చేసే 
అకృత్యాలను అణచివేస్తాడు. సదాశివరెడ్డి స్వతం్రిస్తున్నాడని భ్రమించి 
హైదరాబాద్‌ నవాబు అతడిపైకి సైన్యాలను పంపుతాడు. ముస్లింల 
కుట్రలవల్ల సదాశివరెడ్డిచక్రబంధంలో ఇరుక్కుంటాడు. అయినా 


3 


ఎదిరించి పోరాడి వీరస్వర్గమలంకరిస్తాడు. ప్రజల అభిమానాన్ని 
చూరగొన్న వీరుడిగా సదాశివరెడ్డిని ప్రస్తుతిస్తూ జానపద గాయకులు, 
అతడి వీరగాథను పాడుకుంటూ ప్రచారం చేసేవారు. ఈ వీరగాథను 
నవలగా తీర్చిదిద్దిన ఘనత బిరుదురాజు రామరాజు గారికే దక్కుతుంది. 
1952లో వెలువడిన ఈ నవల ఇప్పుడు అందుబాటులో లేదు. 
సాహిత్యాభిమానుల కోరికమేరకు తెలంగాణ సాహిత్య అకాడమి 
పునర్శుద్రిస్తున్నది. విలువైన చారిత్రక నవలను ప్రచురిస్తున్నందుకు 
తెలంగాణ సాహిత్య అకాడమి ఆనందిస్తున్నది. ఇతర ప్రచురణల 
మాదిరిగానే ఈ నవలనూ ఆదరిస్తారని ఆశిసూ.... 


02.07.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


WIENS 


అంకితం 


జన్మభూమికి, భాషకు, జాతి కొజకు 

తనువు లర్పింపంజాలిన త్యాగధనుల 
యెడద నెత్తుటి కాల్వల మడుగు లందు 
పుటలుగాం దేలి యీకృతి పూతమగుత 


ఆదినుండియు తెలుంగు దేశము వీరభూమి. తెలుంగు తల్లి తన 
చలువ దోసిళ్ళతో ఎందటో వీరమూర్తులకు పురుడువోసినది. రుద్రమ్మ, 
మాంచాల లామెయింటి ఆడు బిడ్డలు. అవక్రపరాక్రములగు 
ధరణీపతులు, అసాధారణ శేముషీ విభవులగు మంత్రులు, అక్షర 
ప్రజ్ఞులగు కవిసార్వభౌములు, రాలు జాలు వార్చిన గాయకులు, 
ప్రస్తరముల జీవకళలు ప్రసరింపంజేసిన శిల్పులీ తెలుంగు 
మాగాణముననే ప్రభవించి తమ దేశమునకు, తమ జాతికి, తమ 
భాషకు, గర్వకారణులైరి. 

పైవారి వలెనే మెతుకు సంస్థానాధీశ్వరుండగు సదాశివరెడ్డి అతని 
ధర్మపత్ని పార్వతమ్మ తెలంగాణమున జన్మించిన వీర మూర్తులు. 
మాతృదేశ విముక్తికై యనువులర్చించిన త్యాగధనులు. 
ప్రాతస్మరణీయులు. ఆనాటి వారి స్వాతంత్ర్య సమరము నేటికి కొంత 
సఫలమైనను తెలుంగు భూమిపై నింకను శాంతి యవతరించలేదు. 
తెలుంగు లందటేకము కాలేదు. వారిది తలకొకదారి, 
బహునాయకత్వము, ఒకరిపురి యొకరికి గిట్టదు. ఇప్పటికైనను 
తప్పిదమును గుర్తించుటలెస్స. దేశవిముక్తికై సర్వస్వమప్పగించిన 
సదాశివుని చరిత్రము రచించుట యందలి నా యుద్దేశ మప్పుడే 
సఫలమగును. 

ఈ పుస్తకమును రచించుటయందు నాకు తోడ్చడిన గ్రంథములు. 


1. హైందవధర్మవీరులు 2. మెదకు సంస్థాన చరిత్ర 3. Our Faith- 
ful Ally the Nizam. 4. ఖుర్నీద్‌జాహీ. ఏ తద్ధంథ కర్తలకు 
నాకృతజ్ఞతలు. గ్రంథరచనమున మంచి సూచనలిచ్చిన మిత్రులకు 
నమస్సులు. 


= బి. రామరాజు 
రచయిత 


తెలుగు వీరుడు 


తెలుంగు వీరుండు 
(సదాశివ రెడ్డి) 


“సుమారు మూండు శతాబ్దములవిచ్చిన్నముగా నోరుగంటిపై ఆంధ్ర వైజయంతీ 
ప్రభలు వెల్లివిరిసినవి. తరువాత సమస్త దక్షిణభారత మొక్కసారి యవనసేనా 
తరంగముల తాకిడికి భంగమై పోయినది. వచ్చిన తరంగములు వచ్చినట్లే పోయినవి. 
విజయనగరము రెడ్డి పద్మనాయక సామ్రాజ్యముల వైభవము మజిల కొన్ని శతాబ్దములు 
సాగినది. అప్పుడే బహమనీ రాజ్య ముదృవించినదో లేదో పంచబంగాళమై పోయినది. 
కేంద్రమున మొగలు సామ్రాజ్యము క్షీణించిన కొలది దక్కనులో సుబెదారుండగు 
నిజాముల్ముల్కు స్వతంత్రుందైనాండు. ఆతని రాజధాని హైదరాబాదు. ఆ కాలమున 
దక్కను సుబా తపతీనదినుండి తిరుచునాపల్లి వజికును మహా రాష్ట్రమునుండి తూర్పు 
సముద్రతీరము వణకును నుండెను. తూర్పుతీరపు దక్షిణభాగము కర్ణాటక రాష్ట్రము. 
అధినేత ఆర్మాటునవాబు. మైసూరు రాజ్యమున ఒడియరు హైందవ ప్రభువులు, 
తూర్పు తీరపుటుత్తర భాగమంతయు చిన్న చిన్న జమీందారీలు, ఇటు తిరుచునాపల్లి 
హిందూరాజన్య పరిపాలితము. వీరందజును దక్కను సుబెదారైన నిజాముల్ముల్మున 
కధీనులు. స్వతంత్రమైనను దక్కను సుబానుండి మహారాష్ట్ర మహీపతులు “చౌథ్‌” 
“సర్దేశముఖీ” పొందుచుండిరి. వారికిది మొగలు చక్రవర్తులనుండి సంపాదించు 
కొన్న స్వత్వము, ఇయ్యకొనక ఒకటి రెండు సారులు పెంకెతనముం జూపిన నిజామున 
కోటమి కలిగినది. రణశూరులైన మహారాష్టులకు విరుద్ధముగా ఢిల్లీచక్రవర్తికి 
సాయమొనర్చంబోయిన నిజామునకు పుణ్యము చేయబోయిన పాపమెదురైనది. 
మహారాషులు చిల్లిగవ్వయైనను విడువక పుచ్చుకొనినారు. క్రీ.శ. 1748లో 
నిజాముల్ముల్ము చనిపోగా వారసత్వమునకై అంతఃపుర కల్లోల మారంభమైనది. దక్షిణా 
పథమున నాధిపత్యమునకై యహమహమికతోం బెనగులాడు ఆంగ్లేయులు 
(్రైంచివారలిది వజికే కర్ణాటక కలహముతో కాలూదికొనిరి. ఈ తరుణము మకరపు 
పట్టినది. ఒకరొకరిని సమర్థించిన మలటియొకరింకొకరిని సమర్థించుచుండిరి. వీరి 
కలహము లిట్లుండ వారసులగు నాసిర్‌ జంగు ముజఫర్‌ జంగు మున్నగు వారొక్కొక్షరే 
పరలోక ప్రాప్తినందిరి. తరువాత సలాబత్‌ జంగు వారసుండయ్యెను. 


సదాశివరెడ్డి 7 


కాని క్రీ.శ. 1761లో మంత్రిగానున్న నిజామలీ సలాబత్‌ జంగును తొలగించి తాను 
నిజామై 42 నలుబదిరెండు సంవత్సరములు రాజ్యమేలెను. ఈ దీర్షకాలమందు 
దక్కనులో నెన్నియో సంభుటనలు జరిగినవి. వాని యందొక యపూర్వ 
సంఘటనమునకు మన మెదకు జిల్లా రంగస్థానము. పాపన్న పేట మెదకు 
సంస్థానముల కధీశ్వరుండగు రాజాసదాళివరెడ్డి దీనికి నాయకుండు. 

అవి భారతవర్షమును ఫిరోజ్‌షా చక్రవర్తి పరిపాలించు దినములు. దక్షిణ 
దిగ్విజయమునకై బయలుదేరి డస్సిన చక్రవర్తికి మార్గమధ్యమున నందోలులో చెంబెడు 
చెజుకు పాలతో దూపతీర్చిన కాపుబిడ్డ రామిరెడ్డి. కడుపార చెజుకు పాలు త్రాగి 
తియ్యగా ట్రేన్సెడు చక్రవర్తి చల్లని చూపులు పచ్చని తోటపై ప్రసరించినవి. పచ్చని 
పొలము బంగారుమేడయైనది. రైతు రామిరెడ్డి రామానేయుండై కల్పగూరు ఆందోలు 
తాలూకాల కధికారియైనాడు. రెడ్డి ముట్టినది ముత్యమై పట్టినది బంగారమైనది. ఈ 
వంశపు వరిపాలనలో సంస్థానము మూడుపిందెలాజుకాయలై దినదిన 
ప్రవర్ధమానమైనది. ఢిల్లీ చక్రవర్తుల కలిమి యుడిగిన పిమ్మట నీరెడ్లు బహ్మనీ 
సుల్తానులకు గోల్కొండ కుతుబ్బాహీలకు నైజాం నవ్వాబులకు సామంతులైనారు. 
నాల్గవ తరమువాండైన అల్లమురెడ్డి యసమానాస్త విద్యాప్రకటనా పాటవ 
దౌరంధర్యమునకు మచ్చీకమాను దక్షిణపు వీధి మొదలుగా మెదకు తాలూకా వణకు 
వీరికి పాదుషా మెచ్చి యిచ్చిన పారితోషికమైనది. అల్లమయ్యపేట కొత్తగడి చెర్వు 
మున్నగునవి యప్పటి స్కృతి చిహ్నములు. ఏడవతరము రాణియైన లింగాయమ్మగారి 
కాలములో పదునెనిమిది పరగణాలకు పాలకులై సర్మారెమదకు సర్దేశపాండియా 
సర్‌ మన్నెవారు సర్‌ నాడెగౌడ్‌ మున్నగు బిరుదములేకాక గజాందోళికా ఛత్రచామర 
కవచకరవాలా ద్యష్టా దశరాజలాంఛనములచే బహూకృతులైనారు. పెద్దనరసింహా 
రెడ్డి పేట సేరీపల్లె సిద్దీపేట అంబాజీపేట అచ్చటి తటాకము మున్నగునవి యా 
కాలపు నిర్మాణములు. ఈ వంగడమున పండైండవ తరమున చారిత్రక ప్రసిద్ధింగాంచిన 
రాజ్ఞి రాయెబాగన్‌ రాణి శంకరమ్మ రాజా వెంకట నారసింహారెడ్డిగారి భార్య, ఈమె 
పుట్టింట బాల్యముననే సకల విద్యా పారంగతురాలయ్యెను. బాల్యమందే సంభవించిన 
వైధవ్యముచే రాజ్యభారముగూడ వహింప వలసి వచ్చెను. కాకతీయ రుద్రమ దేవియే 
మజల శంకరమ్మయి జన్మించెనని ప్రజలు వాడుకొందురు. మంత్రాలోచనమున 
పరిపాలనా దక్షతయందు శస్తాస్తవిద్యా నైపుణియందు సంగ్రామ కళాకౌశలమున 
శంకరమ్మ రుద్రమదేవికి దీటు. సైన్యములంబెంచి యోధుల సత్కరించి కవిపండితుల 


8 తెలుగు వీరుడు 


పోషించి శిల్పుల కనల్ప పారితోషికములొసంగి ప్రజానీకమును కన్నబిడ్డలవలె కంటికి 
రెప్పయె కాపాడుకొన్నది. నిజామునకు మహారాషులకు జరిగిన యుద్ధములందు 
స్వామిభక్తి నెజిపి సేనావాహినుల నడిపినది. నిజాము పరమానంద భరితుండై 
సిరిపురము మేడ్‌చల్‌ దుందిగల్లు కోహీరు కోయల్మ్కొండ పరగణాలనొసంంగినాండు. 
సంస్థానము విస్తీర్ణమైనకొలది చతురంగ బలములచే కూర్చుకొని శంకరం పేట 
రాజంపేట వెల్మకన్నె సంగారెడ్డి మున్నగు పలుతావుల దుర్గనిర్మాణములు చేయించినది. 
తన యారాధ్య దైవతమగు శ్రీరంగనాయకస్వామి వారికి అందోలులో ఆలయము 
కట్టించినది. కాకతిరుద్రమదేవికి వీరప్రతాపుండు దత్త పుత్రుండు, శంకరమ్మకు 
వీరసదాశివుండు దత్తపుత్రుండు. ఉభయ వీరులు సంగ్రామ ధనుంజయులు. 
వెన్నుజూపని వీరవరులు. మ్లేచ్చులకు సింహస్వప్నములు. పగతురైనను శరణుజొచ్చిన 
నభయ మొసగెడు మొక్కవోని మానధనులు. 

శంకరమ్మ సింహాసన మధిష్టించిన పిమ్మట తొలుతనే యొనర్చిన తప్పిదము 
దివానుగానున్న ప్రభాకరామాత్యునిందొలగించుట. వంశవరంపరగాందర 
తరములనుండి దివానులుగా వచ్చుచున్న నియోగి కుటుంబ మొకటి దేహమును 
వెన్నాడు ఛాయవలె ఆస్టానాధీశ్వరుల కష్టసుఖముల నర్ధభాగము పంచుకొనెడివారు. 
ఆస్థానమందలి యపరిచితులకన్న నాప్తలైన బంధువులున్న బాగుండునని కొందటి 
నాయుక్తకులుగా నధికారులుగా నియమించినది. (ప్రభాకరామాత్యుని స్థానమున 
పినతం(డ్రియగు రామకృష్ణారెడ్డిని దివానుగా నొనర్చినది. ప్రభాకరుండు 
సహజగంభీరమూర్తి వయోవృంద్దుడు. మహాభక్తుడు. పూర్వాచారపరాయణుడు. 
కర్శఠుండు. రాజనీతి చతురుండు. ఎదురి హృదయము నించుకంతలోం గని పెట్టగల 
కుశాగ్రబుద్ధిగలవాండు. ప్రభాకరునకు జరిగిన పరాభవమునకు పట్టరాని కోపము 
వచ్చినది. “ఎంత పాటుపడిన నేసేవంజేసిన రాచమూక నమ్మరాదటంచు” 
కుపితుండైనను తిన్న ఇంటివాసములను లెక్క పెట్టుట ఆస్థానాధీశ్వరులకండగా నున్న 
తన పూర్వులగు కీర్తిశేషులయెడ ద్రోహమని తలచి కోపమను దిగమింగి తన 
దురదృష్టమునే నిందించుకొని మిన్నకుండెను. రామకృష్ణుని దూరమునుండి చూచినను 
ద్రోహ చింతనగల వాండని పోల్చుకొనవచ్చును. హృదయ కాపట్యమాతని 
బొమముడిలో నక్క్మియుండెను. మేని వికారము బుద్ధి వక్రతను చెప్పక చెప్పుచుండెను. 
అసలేని యోగిపిండము. అందులో నావులించిన (ప్రేవులు లెక్క పెట్టు సూక్ష్మబుద్ధియగు 
ప్రభాకరుని కీతని రూపు కనుమరుగు కాలేకపోయెను. ప్రభాకరుని ప్రతిదృష్టి 


సదాశివరెడ్డి 9 


రామకృష్ణునిపై ప్రసరించి అంతరాంతరముల నణగియున్న యసూయనరసి వచ్చినది. 
ఆతని వలన సంస్థానమున కేదోముప్పు కలదని నిశ్చయించుకొని ఒక కన్నాతనిపైనుంచి 
చద్దితిన్నట్టి రేవును మరువవలదని రాణికెట్టి యిక్కట్టురాకుండ గూఢచారుల 
నియోగించెను. అల్పున కధికారమిచ్చినందులకు రామకృష్ణా రెడ్డికి పట్టపగ్గములు 
లేవు. అనాలోచితముగా పూర్వోద్యోగుల తీసివైచి క్రొత్త వారిని నియమించుట 
రాచకార్యములందెంతో పరిశ్రాంతింజెందినను స్వార్థము లేకుండ సేవంజేసినట్లు 
నటించుట రాణి గారియభిమానము చూఅగొనుట కామెయడుగులకు మడుగులొత్తుట 
మున్నగు కార్యము లొనర్చుటయందప్రమత్తుండై యుండెను. కాలచక్రమున నట్టే 
పది సంవత్సరములు గిజ్ల్బున తిరిగి పోయినవి. బాల్యముననే సంప్రాప్తించిన 
వైధవ్యముచే శంకరమ్మకు సంతానము లేనందున భావిరాజ్యాధి కారమునకై 
రామకృష్ణుండు పలువిధముల నాలోచించుచుండెను. చివర కాతండు తన యేకైక 
పుత్రుండగు హిమవంతుని దత్తు నిచ్చుటకై నిశ్చయించుకొని తనకు రాంబోవు కలిమికై 
యువ్విళ్ళూరుచు గాలిమేడలు కట్టుకొనుచుండెను. ప్రభాకరుండిది పసిగట్టెను. 
శంకరమ్మ హృదయమిటు మొగ్గలేదనిగూడ గ్రహించెను. రామకృష్ణుండంతఃపుర 
పరిచారికలతో రాణి యెదుట హిమవంతునిగూర్చి ప్రస్తావింపంజేసెను, కాని రాణిగారి 
మౌనము విముఖతనే తెలియంబరచెను. రామకృష్ణుని హృదయమున నారాట 
మెక్కువయ్యెను. తన యాసలడియాసలగు నేమోయని పరిపరి విధముల పరితపించెను. 
కొత్తయూహల విత్తనములు పొటమరించెను. ఆతని హృదయము ప్రళయ 
సమయసాగర తరంగములట్లు సంక్షోభించుచుండెను. మటికొన్ని సంవత్సరములట్లే 
గడచిపోయినవి. ఖర్ట్‌లాయుద్ధ్దానంతరము రాణిగారు నిజామలీ మన్ననలంబడసి 
కాశీవిశ్వేశ్వర సందర్శన కౌతూహలము దెలిపి యనుజ్ఞగొని సపరివారముగా 
బయలుదేరినది. రామకృష్ణునికిది మంచితరుణము. పరిచారికలందు తన 
గూఢచారులను రాణిగారికి విషప్రయోగము చేయ వినియ మించినాండు. 
ప్రభాకరుండిది యెట్లు పసిగట్టెనో కాని రాణిగారి రక్షణకై తన బలగము 
పదిలపరచినాండు. రాణిగారు కాశికి చేరినవార్త యందగనే గంగలోమునింగి 
చనిపోయిన వార్త లేవందీసి హిమవంతుని గద్దె పైనెక్కించి నిజామలీ యంగీకారమునకై 
వినతిపత్ర మంపినాండు. సంస్థానమున హిమవంత పట్టాభిషేకము రాణిగారికి 
సమ్మతమేయని దండోరా వేయించినాండు. ఆస్థాన పౌరజనములకును నైజాం 
ప్రభువునకును నీ వార్త ఆశ్చర్యముగా తోచినది. సుల్తానంగీకరించినాడు. ప్రభాకరుని 


10 తెలుగు వీరుడు 


హృదయము పరిపరి విధముల పరితపించినది. ఉద్రిక్తుంుడయ్యును నూరకొనెను. 
నిస్సహాయుండేమిచేయంగలండు. అచ్చట విశ్వేశ్వర ప్రసాదము విషాక్తమొనర్చి రాణి 
కందింప ప్రభాకరుని పరిచారిక లాగుట్టు బయటపెట్టి రాణిగారిని కాపాడిరి. వీరనారి 
కనుదమ్ములు విస్సులింగములుమిసినవి. విషము దెచ్చిన విద్రోహుల కావిషముతోడనే 
విముక్తి కలిగించినది. విషప్రయోగము వితథమైన వార్త చారులు బేగిరావులపై 
ప్రభాకరున కందంజేసిరి. ప్రభాకరుని సంతోషమునకు పరిమితి లేదు నీలగళ 
మంగళమూర్తిని నిమీలిత లోచనముల ధ్యానించి తన బుణ మానాంటికి 
దీరినదనుకొన్నాండు. రాణిగారచ్చట నికనిముసమైన జాగుచేయుట ప్రమాదమని 
తెలిసికొని వెంటనే స్వదేశమునకు పయనమై చక్కగా హైద్రాబాదుచేరి నవాబునకు 
విస్మయము కలిగించినది. జరిగిన సంగతి చిటుకలో నెతిగించి సైన్యము దీసికొని 
బయలుదేరినది. రామకృష్ణున కీవార్త తెలిసి మిన్నువితిగి మీదపడినటైనది. 
పన్నాగమంతయు ప్రభాకరునిదని తెలిసికొని పగదీర్చుకొనుటకై వెడలి ఒంటరిగానున్న 
వృద్ధబ్రాహ్మణుని హృదయమున కత్తినాటి హిమవంతునితో పలాయన మంత్రము 
పరఠించినాండు. ఎన్నాళ్ళకైనను నాస్థానమాక్రమించక మాననని శపథము పూనినాండు. 
రాణిగారు ససైన్యముగా వచ్చునప్పటికే శత్రువులు పట్టుపడకుండ పారిపోయినారు. 
రాణి పామునకు పాలుపోసి పెంచితినని పశ్చాత్తాపపడినది. ప్రభాకరామాత్యుని 
గృహమునకు పాదచారిణియె పరువెత్తినది. రక్త సిక్త యజ్ఞోపవీతుండు మందస్మిత 
నిమీలితలోచనుండునగు వృద్ధ్దామాత్యుని కళేబరముపైంబడి వెక్కి వెక్కి ఏడ్చినది. 
బ్రహ్మహత్య జరిగెనుగదాయని యాతని పాదముల కన్నీళ్ళ తోంగడగినది. మిత్రులెవ్వరో 
శత్రులెవ్వరో తెలిసికోలేనైతినని కుమిలిపోయినది. తండ్రి శవముపైంబడి యేడ్చుచున్న 
రుద్రకుమారుని క్షమాపణ వేడుకొన్నది. “పసుపు కుంకుమలు మసిచేసితిని నన్ను 
మన్నింపుమమ్మా” యని వృద్ధబ్రాహ్మణి కాళ్ళ వ్రేళ్ళంబడి బ్రతిమాలినది. ఊర్థ్వదైహిక 
(క్రియలు జరిపెడు వేళ రుద్రకుమారుని చెంతనుండి శతాధిక గోదానముల వేదవిప్రుల 
తృప్తిపబిచి బీదల కన్నదాన వస్త్రదానము లొసగ సత్రములంగట్టించినది. శివాలయ 
ప్రతిష్టంగావించినది. సంభావనలకు సంతర్పణలకు చేతికెముక లేదనిపించుకొన్నది. 
ప్రభాకరుని బిడ్డలను లాలించి సన్మానించినది. మాసికము ముగిసిన తరువాత 
న్వయముగా రు(ద్రకుమారుని ఇంటికిపోయి రాజభవనమున కాతని 
వెంబడించుకొనివచ్చి తన తప్పిదమును క్షమించి వంశపరంపరగావచ్చు మంత్రిపదవి 
స్వీకరించుమని ప్రార్థించినది. రుద్రకుమారుండు తొలుత వెనుకాడినను రాణి గారి 


సదాశివరెడ్డి 11 


బలవంతమున పౌరజన ప్రార్థనమున తరువాత నాభారము వహించక తప్పినది 
కాదు. 
వారల 

రుద్రకుమారుండు మంత్రియై వ్యవహార దక్షతయందు మంత్రాలోచనమున 
ప్రజాహితకార్యములందు తాతతండ్రులందలపించినాండు. కొన్ని రెట్లు మించినాండు. 
రామకృష్ణుం డొనర్చిన యవకతవకలు సరిదిద్దుకొని బొస్మనమున సేనయందు 
గ్రామోద్యోగములందు, అంతఃపురమందు పూర్వులను నమ్మదగినవారిని 
స్వామిభక్తిపరాయణులను నియమించినాండు. సంస్థానమున శాంతి భద్రతలు మజల 
నెలకొనినవి. రాణి దినదినము వయోవృద్ధురాలగుచుండెను. భావిసంస్థానాధీశ్వరుని 
గుటించి ఆమె దివారాత్రము లాలోచించుచుండెను. రుద్రకుమారుండీ విషయమై 
ఒకటి రెండు సారులు రాణిగారితో ప్రస్తావించెను. ఆప్తవర్గమందలి శుభలక్షణ 
లక్షితుండగు వాని నొకని దత్తుతీసికొనవలెనని నిశ్చయము జరిగినది. కాని 
ఇదమిత్ధమని ఏమియు తేలలేదు. అప్పుడే విజయదశమి యుత్సవములు సమీపించినవి. 
శరన్నవరాత్రములకుందగిన నగరాలంకారము జరుగుచుండెను. పురవాసులు తమ 
తమ ఇండ్లు ముంగిండ్లు మిద్దెలు మేడలు సర్వాంగ సుందరముగా నలంకరించుకొనిరి. 
ప్రతివీథియు ప్రతిగ్భృహమును నిత్యోత్సవము పచ్చతోరణమునై కనులపండువుగా 
నుండెను. కోటగోడలపై వీరవైజయంతికలు రెపరెప లాడుచుండెను. రాజభవన 
మపురూపముగా నలంకరింపంబడెను. మందిరద్వార తోరణములు రంభాస్తంభ 
మాలాలంకృత మయ్యెను. సౌధోపరిస్వర్ణకుంభప్రతిబింబిత తరుణ దినకర కిరణ 
ఘృణీతతులు వియన్న దీవిక సిత హేమాబ్ద రోచిఃపుంజము ననుకరించు చుండెను. 
దసరా దర్భారునకై రాజబంధువులు మిత్రులు పండితులు పురోహితులు కవులు 
గాయకులు రౌతులు మావంతులు సాంప్రతులు వంధిమాగధ వైతాళికులు వాంశికులు 
వైణికులు అగ్రహారీకులు అమీనులు గ్రామోద్యోగులు సాముగరిడీలు చేయువారు 
దొమ్మరులు విప్రవినోదులు పగటి భాగవతులు చిందులాడువారు మందులు కాల్బువారు 
పిచ్చుకుంట్లవారు జుంకలవారు తంబళ్ళు దాసర్లు ఆస్థానపు అన్ని మూలలనుండి 
చేరుకొనిరి. ఆగతుల యధికారముబట్టి మర్యాదలు జరుగుకట్టు దిట్టము 
గావింవంబడెను. దేవీ నవరాత్రములు ముగినినవి. విజయదశమినాడు 
పట్టణమంతయు వేడుకలు చూచుటకై యువ్విళ్ళూరుచుండెను. ఆబాలగోపాలము 
నవ్యాంబరాభరణ భూషితులై యమితోత్సాహముతో నుండిరి. కోటతూర్చుగవను 


12 తెలుగు వీరుడు 


చెంతనున్న శమీవృక్షముకడ రాణిగారు బంధువులు మజియు పరివారము 
కూర్చుండుటకై వేదికా నిర్మాణము జరిగినది. చుట్టుకోశము దూరముభూమి 
నిమ్నోన్నతములు లేకుండ కంటక పాషాణములు లేకుండ సమతలము 
గావింపంబడెను. రంగముచుట్టు తోరణములు వివిధ వర్ణాంబరములు చిత్ర 
విచిత్రముగా నలంకరించిరి. సుముహూర్తమున కాయుధ పూజంగావించి నిజాము 
గౌరవముగా సమర్పించిన జాలరు దారు పల్లకీపై రాణి బయలు దేరినది. ఇరుప్రక్కల 
భ(ద్రగజముల పై నధిరోపొంచి అమాత్య దండనాధథుంలుండిరి. ముందు 
రాజలాంఛనముల గుఢముకా నౌబతు నగారాలు మోగుచుండెను. పల్లకి వెనుక 
రాజబంధు సందోహము రాకుమారులు వివిధభూషణ భూషితానేకవిలాసినీ నివహము 
ప్రకృతిమండలము దాసదాసీ జనము పౌరులు జానపదులు వేయేల పట్టణమంతయుం 
గదలివచ్చెను. అక్కడక్కడ ప్రజలు చెట్లవైపు పరుగెత్తుచు పాలపిట్టను భరద్వాజమును 
గరుడ వక్షిని దర్శించుచుండిరి. భాగవతుల వగటి వేషము లొకవైపు 
నరదారులసాముగరిడీ లొకవైవు వారాంగనల నాట్యములొకతోవ 
వంధిమాగధులస్తోత్రము లొకత్రోవ పొట్టేళ్ళ పోట్లాటలొక చెంత ఎలుగుబంట్ల 
నెగిరించుటొక పొంత తరవారుల తళతళలు గజఘీంకృతులు హయహేషలు 
హెగ్గడికత్తెల హెచ్చరిక లొకవంక ఇట్లు సందడితో కోలాహలముత్సవరూపమున 
నూరు వెడలినట్లుండెను. ప్రజలు జమ్మికి ముమ్మారు ప్రదక్షిణించి వారి వారి స్థానముల 
నిలుచుండిరి, వాదిత్రనాదములు (మోగినవి. వంధిమాగధుల కైవారములు పూర్తియినవి. 
భట్టారకుల జయజయధ్వనులు మిన్ను ముట్టినవి. భూసురవరేణ్య పుణ్యాహవాచనములు 
ముగిసినవి. రాణిగారు వేదికామధ్య భాగముననున్న మణిఖచితమగు సింహాసన 
మధిష్టించినది. ఇరుప్రక్కల మంత్రి దండనాథులును వారి వెనుక బంధువులును 
రాకుమారులును వరివారజనమును నానీనులైరి. చీమచిటుక్కు మన్న 
వినవచ్చునట్లంతయు నిశ్శబ్బమయ్యెను. రుద్రకుమారుండు లేచి అందటికి నమస్మరించి 
నాటి యుత్సవమున ప్రజలు చూపిన యుత్సాహమునకు సంతోషముందెలిపి రాణిగారి 
పక్షమున జనములకు శుభసందేశము లందించి అండనున్న దండనాథునికి కనుసంజ్ఞ 
యొనర్చెను. ఆతండు వామభాగమునకుం దిరిగి కరచాలన మొనరించినంతనే 
రక్తచందన దిగ్గాంగులు వ్యాయామ దృఢగాత్రులు కావిరంగు కాసెలు బిగించి కత్తులు 
రుళిపించుచు గదలద్రిప్పుచు భుజాస్ఫాలన మొనర్చుచు రంగమధ్యమున దూకి 
యొండొరులపై లంఫించి సవ్యాపసవ్యముల నిస్రింశచాలన మొనర్చుచు 


సదాశివరెడ్డి 13 


కుంతతోమరగదా ఖడ్గాది వివిధాయుధ దక్షత నెజపిరి. వారి శౌర్యమనకు రంగమున 
నున్న వారందజు జయజయ ధ్వనులతో చప్పట్లు చరచిరి. రాణిగారు వీరభటుల 
నుచితరీతిని సత్మరించెను. అప్పుడు దండనాథుండగు వీరరాజు లేచి గంభీరగళముతో 
“తెలుంగు వీరులారా ఈయేడొక క్రొత్త ప్రదర్శనము చూడవలయునని రాణిగారు 
కుతూహల పడుచున్నారు. మొన్న పంజాబునుండి తెచ్చిన పంచకల్యాణిని మచ్చికచేసి 
దానిపై నధిరోహించి పరుగెత్తుచు శమీవృక్షమునకుం గట్టిన కంకణమును వృక్షమించు 
కంతైనను క్షతముగాకుండ నజుకవలయును. అటులొనర్చిన వీరునకు నూరు వరహాలు 
మటియు నా యశ్వము బహుమతిగా నొసంగబడు”నని పలికి కూర్చుండెను. నలుగురు 
సైసులొక పంచకల్యాణి గుజబ్బమును రంగమధ్యమునకుంగొని వచ్చిరి. 
అశ్చ్వమదుపులోనికి వచ్చుటయే కష్టముగాం దోంచుచుందెను. ఒకరిద్దరు వీరులశ్వమును 
సమీపించిరి కాని దాని నధిరోహించ ప్రయత్నించి వెలికిలపడిరి. సభాస్తారులు 
గొల్లుమనిరి. దండనాథుండు చిన్నపోయెను. మంత్రియు రాణియు నొక్కసారి 
ఎదుటనున్న వీరభటులను వెనుకనున్న రాజకుమారులను దిలకించిరి. 
రాజకుమారులందజు తలలు వంచికొనిరి. అప్పుడు రాణిగారి వెనుకనుండి 
గోటికందెడు నూనూగు మీసాల నూత్న యౌవనుండు ఆజానుబాహుండు ఆకర్ణాయత 
నేత్రుండు వ్యూఢోరస్మ్కుండు వ్యాయామ దృథఢగాత్రుండు దృథవ్యాఘ్రముష్టి బంధుండు 
కటిబద్ధలవిత్రుండు సమున్నతపీన భుజార్గళుండు భృకుటులకుంచించి ఓరగంటితో 
గుజ్బిమును జూచుచు ఖద్గమువలె వంగిన నాసిక (క్రిందనున్న సన్న పెదవుల 
మందహాసమంకురింప కొసపంటితో నధరము నొక్కుచురాణి గారి ఎదుటికి వచ్చి 
నమస్కరించెను. రాణినయనములు ప్రఫుల్లములయ్యెను. రుద్రకుమారుని హృదయమున 
ఆశ్చర్యానందములు పెనవేసికొనెను. చూపరుల తలలు ముందునకు వంగి దృక్కులట్టే 
నిల్చిపోయెను. అప్పుడా పదునారేండ్ల వీరుండు దండనాథుని సమీపించెను. వీరరాజు 
వికసించిన ముఖముతో తన తరవారి నందించెను. బాలవీరుండు బీదదుస్తులందున్నను 
గర్వముట్టి పడునట్లు కొద్దిగా ముందుకువంగి పెద్ద పెద్ద అంగలువేయుచు 
అశ్వరాజమును సమీపించెను. సమీపించినతోడనే దాని వీపుపై ఒక్క చజుపు చజచెను. 
గుజ్జము బెదరి ఒక్కుమ్మడి లేచెను. లేచిన గుజ్జముపై లంఘించి కూర్చుండి కళ్ళెమును 
డీలు విడిచి దౌడు తీసెను. గుజ్జము వాయువేగమనో వేగములతో పరుగెత్తెను. 
డొక్కలో బలమైన తన్ను తన్ని కళ్ళెమును లాగగనే గుజ్జమాయాసముతో సకిలించుచు 
జమ్మిచెట్టువైపు పరుగెత్తెను. బాలవీరుండు శమీవృక్షమును సమీపించినంతనే 


14 తెలుగు వీరుడు 


దీర్దాసితోనతి నిపుణముగా కంకణము తెగవేసి మజల వచ్చెను. దండనాథుండు 
కొందజు పౌరులు గొల్లుమని జమ్మి వద్దికి వరుగాెత్తుకొనివచ్చి చూచిరి. 
వృక్షమించుకంతయైనను క్షతముకాలేదు. కంకణము మాత్రము వృక్షమూలమున 
తెగిపడి యుండెను. వీరరాజు పట్టరాని సంతోషముతో పరుగెత్తుకొనివచ్చి బాలవీరుని 
బాహువులతో లేవనెత్తికొని రంగము మీదికురికెను. బాలవీరుండు నమస్మరించుచు 
రాణిని సమీపించెను. రాణి సంతోషమున నాతని కౌగిలించి మూర్ధమాఘ్రాణించెను. 
ప్రజల కరతాళ ధ్వనులు జయధ్వానములు మిన్నుముట్టి నవి. బాలవీరుని 
ప్రతిభాసంపత్తిని నాతని ముఖమందగుపడెడు రాజచిహ్నములను రుద్రకుమారుండు 
తదేక దృష్టితో చూచుచుండెను. ఆతండీ రాజబంధు వెవరాయని ఆలోచింపసాగెను. 
ఆతని ఊహలెటో పరుగెత్తినవి. సంస్థాన భవితవ్యమునకిది యంకురార్పణమేమోయని 
తనలో వితర్మింపం జొచ్చెను. అప్పుడు రాణిగారు రుద్రకుమారునింజూచి “మంత్రీ! 
ఈ బాలుండు మాచెల్లెలి కుమారుండు పేరు సదాశివుంద”ని పరిచయ వాక్కులు 
నుడివెను. మంత్రి ముఖము ప్రభుల్లమైనది. ఆతని హృదయముననేవో 
యూహలొకదానితో నొకటి గాఢముగా పెనవేసికొని పోవు చుండెను. రాణిగారి 
ఆజ్ఞతో మజల నొకసారి ఆతడు ప్రజల నుద్దేశించి వారికి కృతజ్ఞతలు తెలిపి 
బాలవీరుని పరిచయమొనర్చి పాలక పాలితుల శ్రేయమునకై భగవంతుని ప్రార్థించి 
సభచాలించెను. జనప్రవాహము జయ జయధ్వానములతో వీరసదాశివుని 
ఖడ్గవిద్యాపాటవమును వేనోళ్ళం బొగడుచు తలకొక మాదిరి తలంచుచు తరలిపోయిరి. 

విజయదశమినాటి రాత్రి రాణిగారికి నిద్దురపట్టలేదు. సదాశివుని వీరమూర్తి 
ఆయమ హృదయమున హత్తుకొనిపోయినది. తానా బాలవీరుని దత్తుతీసికొని 
భావిసంస్థానాధీశ్వరునిగా నొనర్చవలెనని సంకల్పించినది. పుట్టినది రాజకుటుంబము 
కాకపోయినను బాలుని ముఖమున క్షాత్రతేజముట్టిపడుచుండెను. రాజోచిత శిక్షణ 
మొసంగిన నసహాయ శూరుండై సంస్థానమునకు వన్నె తేగలండని తోచెను. తలచిన 
కొలది ఆమె హృదయోద్వేగము హెచ్చై మాతృప్రేమ పొంగంజొచ్చిను. తనకింతకన్న 
దగ్గరి బంధువెవరున్నారు? తోబుట్టువు కుమారుడు తన కుమారుడు కాడా? 
నెత్తుటిపోరామియేకదాయని ఆలోచించుచునే వేకువ సమయముననే రుద్రకుమారుని 
బిలువ నంపినది. మంత్రి తన్నింత ప్రొద్దుననే పిలువ నంపుట వలననేదో యసాధారణ 
విషయమై యుండవలయునను నూహతో సంభ్రమముతోంజనెను. రాణిగారు తన 
తలంపు మంత్రి కెజింగించెను. రుద్రకుమారుండు బాలుని బాహువిక్రమమును బొగడి 


సదాశివరెడ్డి 15 


యాతని యందున్న రాజలక్షణములను పేర్కొని భావిసంస్థానాధీశ్వరుండగుటకు 
సర్వవిధముల నర్హుండని తేల్చి చెప్పెను. ఆతనికి రాజనీతి బోధించి మహారాజును 
చేయుట తన భారమని వాగ్గాన మొనర్చెను. వెంటనే సుముహూర్త నిశ్చయమునకై 
పురోహితుని బిలిపించిరి. నాల్గుదినములే యెడము. ఆశ్వయుజ పౌర్ణమి 
శుభముహూర్తము. నగరాలంకారమునకు ఆప్తవర్గాగమనమునకు లేఖల నంపము 
పండొలచి చేతికిచ్చినట్లు ప్రవచించినాండు. ఇట్లు రుద్రకుమారుండు బ్రాహ్మణుండై 
ఆశీస్సులు గురిసినాండు. గురువై బోధన మొనర్చినాడు. పండితుడై పాఠములు 
చెప్పినాడు. అమాత్యుండై మంత్రాలోచనమునం దోడ్చడినాండు. స్నేహితుడై బాసటగా 
నిల్చినాడు, నీడయై వెన్నాడినాండు, రుద్రకుమారుని ప్రతిభాషణము సదాశివుని 
హృదయసీమను ప్రతిధ్వనులిచ్చినది. సదాశివరెడ్డి సమస్త దక్షిణాపథమున మఅల 
హైందవ సామ్రాజ్యము నెలకొల్పవలయుననెడి కలలు గన్నాండు. వీరరాజు మరియు 
తాను సేనలను చెరిసగము పంచుకొని ప్రతిస్పర్టులై కుహనాసంగరములను నడపినారు. 
సదాశివుని సాహసోత్సాహములు సంస్థానపు చెజగులుదాటి నాల్గువైపుల సముద్ర 
తరంగములట్లు వ్యాపింపంజొచ్చినవి. ఒకరిపచ్చ మజియొకరి హృదములో మచ్చగదా! 
నడుమంత్రపుసిరియని కొందజు అల్పునకధికార మబ్బీనదని మతికొందజసూయా 
పరులు తలపోసిరి. 

రామకృష్ణారెడ్డి సంస్థానమువిడిచిపోయినను కుతర్రతములు పన్నుచునే యుండెను. 
సదాశివరెడ్డి చేతి కధికారము చిక్కక పూర్వమే ఆతని మట్టు పెట్టిన “యాడపెత్తనము 
తంబళి దొర తనము” అనతికాలముననే పతనమొనర్చ వచ్చునని ఊహాగానములు 
చేసెను. కాని రుద్రకుమారుండొకండు కొటుకరాని కొయ్యగా నున్నాడు. 
అపరచాణక్యు(డై మంత్రాంగమును దిద్దు రుద్రకుమారుని రంగమునుండి తొలుత 
తప్పింప వలయుననెడి దురాలోచనము గాఢముగా నాటుకొని పోయినది. వేగులను 
పంపి ఎప్పటికప్పుడే సమాచారములను దెప్పించుకొనుచు దొంగల గుంపునకు 
సర్గారుండై మారువేసముతో నుండి ఊళ్ళుదోచుకొన నారంభించినాండు. తాను గట్టిగా 
నమ్మిన వారిని ప్రీ పురుషులను రాజాంతఃపురమున మంత్రి గృహమున సైన్యమున 
నుద్యోగములకై పంపించినాండు. వీరి కందటికి మార్గదర్శకుండుగా తన బావమటది 
కుమారుడగు నాగిరెడ్డిని పంపించినాండు. నాగిరెడ్డి గుజ్జిపు స్వారిలో కత్తిసాములో 
అసాధారణ ప్రజ్ఞాసంపన్నుండు. బాహువిక్రమమున నద్వితీయుండు. లగువుగల 
పోటరి. రాణిగారికీతని శౌర్యపరాక్రమములదివజకే సుపరిచితములు, కనుక తన 


16 తెలుగు వీరుడు 


ప్రజ్ఞను రుద్రకుమార సదాశివులకు చూపించుట కెక్కువ కాలము పట్టలేదు. రాణిగారు 
తొలుదొల్త నీతని కుద్యోగ మిచ్చుటకై శంకించినది. కాని సాధుస్వభావ కనుక పినతండ్రి 
దుష్ప్రవర్తన మీతని కంటగట్టుట పాడిగాదనుకొని అంతఃపుర భటవర్గమున కధికారిగా 
నియమించినది. సదాశివుడు నాగిరెడ్డి పరస్పరము కాకయనిన కాకయని 
పిలుచుకొనెడివారు. రుద్రకుమారునికి నాగిరెడ్డి యుద్యోగము నచ్చలేదు. రాణిగారితో 
మనసులోని మాట చెప్పుటకై నిశ్చయించుకొన్నను తనశంక “పెదవిదాటిన 
పృథివిదాటూనని తానే తగు నుపాయమన్వేషింపదొడంగింనాండు. దేనినైనను 
మంచిదేయని యొక కన్నాతనిపై నుంచినాండు. సదాశివునికి సూత్రప్రాయముగా 
హెచ్చరిక చేసినాండు కాని సదాశివుండు తనపై మంత్రికున్న ప్రేమయే శంకకు 
కారణమని ఆదమరచినాండు. కాలప్రవాహమున మజటికొన్ని నెలలు గడచిపోయినవి. 
నాగిరెడ్డి సదాశివుల మైత్రి ముదిరినది. రుద్రకుమారుని హృదయ మెందుకో బెదరినది. 
దినదినము సంస్థానపు సరిహద్దులో దొంగల దోపిడు లెక్కువగుచుండెను. ప్రజల 
మొజిలు సదాశివుని గుండె గాయపరచెను. దొంగలపట్టీ బంధింప తానే 
సన్నద్దుండయ్యెను కానిరాణిగారు మజియు రుద్రకుమారుండు బలవంతముగా నాపి 
వీరరాజు నాజ్ఞాపించిరి. వీరరాజు సిబ్బందితో పయనమై కట్టు దిట్టములు చేయగా 
దోపిడులు తమంతటనే ఆగిపోయినవి. ఇది యదను గాదని రామకృష్ణుండు తన 
కలాపము కొంత కాలమాపెను. కుశాగ్ర బుద్ధియగు రుద్రకుమారునికిందేదో మోసము 
పొడకట్టెను. వీర రాజునకు మటికొందజు నమ్మిన బంట్లకు తగు సలహాలిచ్చి 
తానప్రమత్తుందై యుండెను. రాత్రులందు సాయుధుందై రాజాంతఃపురమునను 
ఉద్యాన వనమునను పరులకంటికి కానరాకుండ తిరుగుచుండెడివాండు. 

ఒక యమవస నాటి యర్ధరాత్రమున రుద్ర కుమారుండుద్యానవనమున 
గూఢముగాం దిరుగుచుండెను. కన్ను పొడుచుకొనినను కానరానటుల కటిక చీకటి 
యల్లుకొనెను. నిశాసతి తలంటి చిక్కులు విడందీసి తన సాంద్రవినీల కేశభారమును 
విరబోసికొన్నట్లు కాలాహికదంబములు పెనవేసికొన్నట్లు మహాసరోవర పరివ్యాప్త 
నీలోత్సలమాలాసి తద్యుతిచ్చటలు హరిదంతముల కెగదన్నినట్లు వలలో తెప్పలుగా 
చిక్కుపడి కదలాడు ఇంగిలీకపుచేపల నీలపుచ్చచ్చవులట్లు క్షీరసాగర మథన వేళాపరి 
భూతమహో(గ హాలాహల నీలాతినీల జ్వాలామాలికలట్లు నిబిడవినీల నీరదము 
లాకసమంతటనలముకొనెను. చిమ్మటల ధ్వనితప్ప నంతయు నిశ్శబ్దముగానుండెను. 
చీమ చిటుక్కుమన్నను వినపడు నట్లుండెను. అట్టి భయంకర సమయమున 


సదాశివరెడ్డి 17 


సౌధోపరిగవాక్ష మొకటి మెల్లగా తెజిచుకొనెను. దానినుండి ఒక వ్యక్తి క్రిందికి చూచెను. 
గవాక్షమునకు సూటిగా క్రిందమూండు మారులు టక్కుటక్కుమని శబ్బమయ్యెను. 
క్రింద తానున్న వనములో నెవరో కాచుకొని యున్నట్లు రుద్రకుమారుండు గ్రహించెను. 
పైనుండి చూచెడు వ్యక్తిని దీపకాంతిలో నాగిరెడ్డినిగా పోల్చుకొనెను. నాగప్ప తన 
దీర్ణశిరోవేష్టనముందీసి యొక కొసను గవాక్షబంధమునకు గట్టిగాంగట్టి మజియొక 
కొసను క్రిందికి జారవిడచి మెల్లగా దిగనారంభించెను. రుద్రకుమారుండు తరవారి 
యొడినుండి లాగి ఊపిరి బిగబట్టి ఆకల్లాడకుండ సడిచప్పుడు లేకుండ అడుగులో 
నడుగువేసికొనుచు మెల్లగా నక్కి నక్కి చేరువనున్న పొదరింటిమాటున చేరుకొనెను. 
బాగుగా నిరీక్షింప క్రింద ఇద్దజు వ్యక్తులు పోల్చుకొనలేకుండ మసక మసకగా 
నగుపడిరి. కత్తి విసిరి ఆలంబనము తెగనరికిన నాగిరెడ్డి క్రిందగూలిచచ్చును గదా 
యని ఊహించినాండు కాని వ్యవహారము ఎదురుతిరుగునేమో యని వితర్మించి ఈ 
కపటనాటకము సాంతముగా చూడవలయునని నిశ్చయించుకొన్నాండు. వేచియున్న 
సదాశివునికి ప్రాణాపాయ భయమేమైన గలుగునేమోయని భయపడెను. అంతమట్టుకు 
వచ్చిన రంగమున దూకవచ్చును ఏమైననుసరే యని ధైర్యము చిక్కంబట్టుకొని 
మిన్నకుండెను. ఇంతలో నాగిరెడ్డి క్రిందికి దిగి నాల్గునిముషములు వారి చెవిలో నేవో 
గుసగుసలాడి కటినుండి తీసి యొకజాబు వారికిచ్చి మజలపైకెగం బ్రాకుచుండెను. 
ఇప్పుడే ప్రాణాపాయ మేదియు లేదనుకొని రుద్రకుమారుండు ధైర్యము తెచ్చుకొని తన 
యారాధ్య దైవమునకు హృదయమందే నమోవాకములర్చించుకొనెను. నాగిరెడ్డి పైకి 
చేరుకొని తలపాగ పైకిలాగి సంజ్ఞయొనర్చి గవాక్ష మెప్పటియట్లే మూసివైచెను. 
క్రిందనున్న వ్యక్తులు కదలంజొచ్చిరి. వారిపైంబడి ఆ కాగితము లాగికొన్ని కుట్ర 
బయటపడునని రుద్రకుమారుండుద్యుక్తుండై యుప్పొంగెను కాని వెంటనే శాంతించి 
వీరిని వెన్నంటినగాని ద్రోహుల చర్యయంతయు తెలియదను కొనెను. వారు ముందు 
ఈతండు వెనుకనడక సాగించినారు. ఉద్యానవనమును దాటి ఊరు బయటికి 
త్రోవతీసినారు. రుద్రకుమారుండు దూరమునుండి యనుగమించుచునే యుండెను. 
ఊరిబయటికి వెడలిన తరువాత వారొక మూలనున్న వటవృక్షమును సమీపించి 
అచ్చట తమకై వేచియున్న యొక ఆశ్వికున కుత్తరమందించి మజిల నగరాభిముఖులై 
చెరియొక త్రోవపోయిరి. రుద్ర కుమారున కెటుందోచదయ్యెను. ఆశ్వికుననుగమించు 
టెట్లు? పరుగుపరుగున సమీపముననున్న సేవాశిబిరముచేరి అశ్వదళ పతియగు 
సిద్దియంబరుని చేరుకొని మాట్లాడి రెండుత్తమాశ్వములుగొని ఎవరికి నేమియు 


18 తెలుగు వీరుడు 


చెప్పకుండ వచ్చిన త్రోవచుట్టు తిరిగి వాయు వేగముతో నాయాశ్వికుండు వెడలిన 
మార్గమును బట్టి పోయిరి. మూండు క్రోశముల దూరమాతని దూరము నుండి 
యనుగమించిరి కాని యాతడంతలోనే సమీపారణ్యమున మాయమయ్యెను. 
రుద్రకుమారుండు చేయునదేమియు లేక సిద్దీతో వేగముగా నగరము తిరిగివచ్చెను. 
ఇంకను జాము రాత్రి యున్నది. రుద్రకుమారుండు తన యింటికి పోవుచు సిద్దీతో 
వీర రాజును దోడ్మొని తెల్లవారుసరికి తన యలోచనా మందిరమునకు రమ్మని 
యాజ్ఞనొసంగాను. 
=ర్రె- 

రుద్రకుమారుండు మందిరము చేరుకొని వెంటనే తన కంచుకితో 
రాజమందిరమున కేగినాడు. రాణిగారు యువరాజు గారు మంత్రితో సైన్య 
పరివీక్షణమునకై ప్రొద్దుపొడుచుట తోడనే సిద్ధముగా నుండునటులు మనవిచేసి వెంటనే 
తనకు చెప్పవలయునని పంపించెను. ఇట్లొక క్రొత్తపనిని కల్పించి రాజాంతఃపురక్షేమ 
మరయుటయే ఆతని యుద్దేశమై యుండెను. తాను కాలకృత్యముల నిర్వర్తించుకొని 
ప్రాత:స్సంధ్యోపాసనకు గడంగెను. కాని చిత్తము పరబ్రహ్మాయత్తము కాలేదు. యువరాజ 
క్షేమము తెలిసికొనుటకై హృదయము తహతహ వడంజొచ్చెను. “స్వస్తి ప్రజాభ్యా” 
మనునంతలో కంచుకి తిరిగివచ్చి యువరాజుగారి యంగీకారమును దెలిపి 
“రాజావారుగూడ ఎందులకో ఉదయముననే సిద్ధమగుచున్నారిని చెప్పెను. యువరాజ 
క్షేమము తెలిసినంతనే రుద్ర కుమారుని నయనాంచలము లానందా[(శు 
పూరితములైనవి. కంఠము తడుముకొని హారములు లేమి పైనున్న పట్టుత్తరీయమును 
కంచుకివైపు బహుమాన పురస్సరముగా విసరెను. కంచుకికేమియు బోధపడలేదు. 
మంత్రి పుంగవుని చెక్కిళ్ళనుండి జారుముత్యములకు పచ్చకప్పురపు పరీమళములతో 
రెపరెప లాడుచు తనపై వచ్చిపడిన పట్టుపుట్టమున కేమి సంబంధమో తెలసికొనలేక 
చేతులెత్తి నమస్కరించి వెడలిపోయెను. రుద్ర కుమారుండొక్కక్షణములో ప్రవరచెప్పుకొని 
అర్థ్యమువిడిచి లేచి తొందబిగా దుస్తులు ధరించి అశ్వశకట మధిరోహించి 
రాజమందిరమునకై బయలుదేరెను. రాజప్రసాద బహిర్వారముచెంత వీరరాజు 
సిద్దీయంబరులుండిరి. వారికి యువరాజ క్షేమమెటిగించి తన యెత్తుగడను 
చిటుకలోందెలిపి సైన్య పర్యవేక్షణమునకై సిద్ధమగుట కాజ్ఞయొసగి తాను రాణి గారిని 
దర్శించబోయెను. దండనాథుండు అశ్వదళాధిపతి ఇరువురును సైన్యసమీకరణమునకై 
వెడలిపోయిరి. రాణిగారి మందిరము చేరువజికచ్చట సదాశివుండు నాగిరెడ్డి 


సదాశివరెడ్డి 19 


రాణిగారితో మంతనము లాడుచుండిరి. పరస్పర నమస్మారకుశల ప్రశ్నములైన 
తరువాత రుద్రకుమారుండాసీనుందయ్యెను. 

రాణి :- ఈ దినమెందుకో హఠాత్తుగా సైన్యపర్యవేక్షణ తల పెట్టినారు? 

రుద్రకుమారుండు:- ఏమియులేదు సైనికులయు సైన్యాధికారులయు నప్రమత్తత 
పరీక్షించుటకేగాని మజేమియులేదు. 

రాణి:- మీ కన్నులంత ఎజ్జిగా నున్నవేమి రాత్రి నిద్ర లేదా? 

రుద్ర:- నిజముగా రాత్రి నిద్రయేలేదు. రాత్రిసుమారు పదకొండు గంటలకొక 
నాటక రచనకుప్రకమించి తెల్లవారుసరికి ఐదంకములు వ్రాసితిని. అవమర్శ నిర్వహణ 
సంధులట్లే మిగిలిపోయినవి. 

సదాశివుండు:- ఓహో తాతగారి కవిత్వము నాటకాంతమైనదే నాయకుండెవరు? 
ఇతి వృత్తమేమి? 

రుద్ర:- నాయకుండు సదాశివుండు, ఇతి వృత్తము పార్వతీ కల్యాణము. 

రాణి:- (నవ్వుచు) భేష్‌! భేష్‌! మా సదాశివుండే మీ సదాశివుండు కాడుగదా? 

రుద్ర:- శివంకరునికి మామీద బేధ మెక్కడిది, 

సదా:- ఇట్రైన ఈ దినమే మీ నాటకమునకు భరత వాక్యము చెప్పుడు. రేపు 
మాకు శ్రవణ భాగ్యము కలుగును కాక. మీరుగూడ మా గురువుల వారి సాహిత్యము 
చవి చూడుడు. 

నాగిరెడ్డి: - కత్తిసామేకాని కలము సాము నాకు తెలియదయ్యా! అంత ప్రజ్ఞయున్న 
తరువాత ఈ సైనికోద్యోగ మెందుకు? ఏదో కావ్యము వ్రాసి మీవంటి రాజుల కిచ్చిన 
అక్షర లక్షలు వచ్చెడివి. 

సదా:- సహజ గుణము పోలేదు. కావ్యములు వ్రాసి అమ్ముకొనెదరా? సహజకవి 
శ్రీరామచంద్ర చరణారవింద భజనప్రియుండు పోతన మహాకవి ఏమన్నాదో తెలియునా? 
“సత్మవుల్‌ హాలికులైననేమి గహనాంతర సీమలకందమూల కౌద్దాలికులైననే” మన్నాడు. 

రుద్ర :- చక్కగా చెప్పినావయ్యా! 

రాణి :- ఈ దినము మధ్యాహ్నము మన సదాళివుండు నాగిరెడ్డి మున్నగువారు 
వేటకు పోవలెని సంకల్పించుకొన్నారు. అందుకే ఇంత తొందఅగా ఆజ్ఞకొణకై నా 
దగ్గరికి వచ్చినారు. నేనొప్పుకొన్నాను. మీయభిప్రాయ మేమి? 

రుద్ర :- మీయభిప్రాయమే మా యభిప్రాయము కాని వేట, జూదము మొదలైన 
వ్యసనములు తగవు. 


20 తెలుగు వీరుడు 


రుద్రకుమారుండీమాట లనగనే నాగిరెడ్డి ముఖచిహ్నములు మారంజొచ్చెను. 
సూక్ష్మగ్రాహాయగు రుద్రకుమారుండిది కని పెట్టకపోలేదు అంతలో. 

నదా:- నాటకము రచించుచున్నారు కనుక నాటకములోవలె 
సెలవిచ్చుచున్నారు. 

రుద్ర:- నేను సెలవిచ్చున దేమున్నది. కావ్య ప్రపంచమునను సత్యము 
సత్యమేసుమా? ఐనను పరివారముతో పోయిన భయమేమియు లేదు. 

సదా:- పరివార మెందుకు పదిమంది కొక్కండు నాగిరెడ్డి ఉన్నాడు. ఇంక 
కొందటిటైన వత్తురుకదా? 

నాగిరెడ్డి ముఖమున దిగజారిన ఉత్సాహ రేఖలు మటిల గోచరించినవి. 

రుద్ర :- భోజనానంతరముకదా మీ వేట ప్రయాణము. ప్రస్తుతము సైన్యపర్య 
వేక్షణమునకుం బోవుదము లెండని రాణిని యువరాజును తోడ్కొని ప్రయాణమయ్యెను. 
నాగిరెడ్డికి వేటపయనమునకై జతనమొనర్చ చెప్పెను. నాగిరెడ్డి పట్టరాని సంతోషముతో 
తన వ్యూహమునాడు సఫలమగునని చంకలుగొట్టుచు పోయినాడు. అప్పటికే కరకర 
ప్రాద్లెక్కినది. సూర్య భగవానుని కిరణములు (ప్రకృతి కాంతకు వనిడి 
పూతలలముచుండెను. ఆ పవిత్ర సుప్రభాతమున కోట తూర్పు గవనుచెంత చతురంగ 
బలములు బారులుదీరి నిల్చియుండెను. వీరి రథము సమీపించగనే వీరరాజు 
ముందుకేతెంచి వంగి నమస్కరించి తోడ్కొని సేనల మధ్యమునకు తీసికొని పోయెను. 
100 రథములు 100 ఏనుగులు 100 ఉష్టములు 2000 ఆశ్వికబలము 2000 
కాల్బలము బారులుదీరి యుండెను. ప్రభాత కాంతిలో వారి శిరస్తాణములు 
కవచములు “భుజబందులు” తరవారులు బల్లిములు తళతళ లాడుచుందెను. రాణి, 
యువరాజు, మంత్రి ముందుండ వెనుక వీరరాజు, పాదచారులై వరుస వరుసలు 
తిరిగి సైనికుల నమస్కతులుగొని వారి నభినందించుచుండిరి. సదాశివుందప్పుడప్పుడు 
వీరభటుల వీపుందట్టుచు తన యభిమానము (ప్రకటించుచుండెను. రుద్రకుమారుండు 
వీరితోపాటు తిరుగుచున్నాడే కాని బుద్ధి ఇంకొకవైపు పనిచేయుచుండెను. రాత్రి 
కుట్రయంతయు వేటకొఅకని తేల్చుకొనెను. వేటాడంబోయిన యువరాజున 
కడవిలోనున్నవి ద్రోహులాపద ఘటింతురని ఊహించెను. ప్రతిక్రియకై పరిపరి 
విధముల నాలోచించెను. ప్రసంగ వశమున యువరాజు నేయదవికి వేటకు పోయెదరని 
ప్రశ్నించెను. దక్షిణపు జింకలదిన్నె కని యువరాజు ప్రత్యుత్తర మిచ్చెను. 
రుద్రకుమారుండు హృదయమున వ్యూహము పన్నెను. ఇక విద్రోహిజన మారణమే 


సదాశివరెడ్డి 21 


తరవాయి. సైనిక పర్యవేక్షణ ముగిసినంతనే రథమెక్కి గృహోన్ముఖులైరి. మంత్రి 
సంజ్ఞచే వీరరాజు వెంబడించెను. మందిరము చేరగనే వీరరాజు బహిర్ద్వారమున 
నాగెను. రుద్రకుమారుండు సదాశివు(డు రాణిగారిని అంతఃపురమున దిగవిడిచి 
మజలివచ్చిరి. రుద్రకుమారుండు సదాశివుని తన యాలోచనా మందిరమునకు 
గొనిపోయి ఏకాంతమున నటునిటు నెవ్వరు లేకుండునట్లు కలియంజూచెను. 

రుద్ర:- నాయనా! ఈ దినము నాయొక్క కోరిక మన్నించవలయును. 

సదా:- మీరు విపరీతముగా మాటలాడుచున్నారు. నేను మన్నించదగిన 
కోరికలుండునా? మీరనుజ్ఞ ఇండు నేను తల దాల్తును. 

రుద్ర :- ఏమియులేదు నీవు వేటకు పోవునప్పుడు ఇంకొకరికంటి కగుపడకుండ 
మేన కవచమును దొడిగి ఆపైన తెలియకుండునట్లు అంగరకా తొడుగుము. తలకు 
శిరస్తాణముంచి పైనపాగా చుట్టుకొనుము. నాగిరెడ్డికిగాని మజివ్వరికి గాని ఈ 
సంగతి తెలియగూడదు. వేటకు బయలు దేరునప్పుడు మాత్రము నాకు వార్తనంపుము. 
నేను చెప్పినదంతయు చేసెదనని నా చేతిలో చేయి వేయుము. 

సదా :- ఏమైన ప్రమాదమున్నదా యేమి? అటైన వేటయే మానుకొందును. 

రుద్ర :- కాదు! కాదు! వేట మానగూడదు. ఏ ప్రమాదము రాకుండ నేను 
నీడనై నీ వెంట నుండెదను. వేట మానినచో కొన్ని సంగతులు మనకు తెలియకుండ 
నుండిపోవును. కనుక నేను చెప్పినట్లు మాత్రము చేయుము. 

సదాళివుండట్లేయని యంగీకరించి సూక్ష్మ బుద్ధిగల మంత్రి యనాలోచితముగా 
నిటువంటి మాటలాడడని నిశ్చయించు కొనెను. ఏమైనను కానున్నది కాక తప్పదనుకొని 
భోజనమునకై వెడలిపోయెను. రుద్రకుమారుండు వీర రాజును దోడ్మొని తన 
మందిరమునకు వెడలి రాత్రి సంగతియంతయు పూసగుచ్చినట్లు చెప్పెను. నాగప్ప 
వేటకై యువరాజును తీసికొనిపోయి మోసము చేయందలంచినట్లు నిశ్చయించి నమ్మిన 
బంట్లను మహాజవసత్వ సంపన్నులను నూర్లురిని వేటాడంబోవు వారికి తెలియకుండ 
దక్షిణపు టరణ్యమున జింకల దిన్నెను చుట్టుగా తిరిగివచ్చి సమయమునకై 
ప్రతీక్షించునట్లు ఏర్పాటు చేసి వారికి సిద్దీని నాయకునిగా నుంచునట్లు చెప్పెను. 
స్వయముగా వీరరాజును మణికొందటి భటులను మారువేషమున యువరాజును 
నాగప్పను వెన్నాడ నియమించి పంపించెను. భోజనానంతరము సదాశివుండు 
రుద్రకుమారుండు చెప్పినట్లుగా శిరము నిండుగ ఉక్కు తెర శిరస్తాణమును గట్టి 
దానిపై తురాయి చెక్కిన పాగా ధరించెను. మేనినిండ అయోమయ కవచముదాల్చి 


22 తెలుగు వీరుడు 


నిల్వుటంగియు మకిలె వర్ణపు లాగును తొడిగెను. నడుము పట్టాకు నిడుపైన 
కరవాలముగట్టి బొడ్డున కొడవలి దోపెను. ఎడమచేత డాలు కుడిచేత బల్లెము వీపున 
మార్గణ పూర్ణతూణీరము భుజమున దీర్గకోదండము ధరించి మహాయోధునివలె వేటకు 
సన్నద్ధమై నాగిరెడ్డికి వార్త నంపెను. తరుణమునకై వేచియున్న నాగిరెడ్డి తన పదుగురు 
బంట్లతో నాయత్తుడై వచ్చెను. యువరాజు తల్లివద్ద సెలవుగొని వచ్చుచు మంత్రికి 
తాను వేటకుబోవు కబురంపించి నాగిరెడ్డిని చేరుకొనెను. తన కొజికాయత్తమైన 
అశ్వరాజ మధిరోహించి భటపరివృతుండై బయలుదేరెను. అప్పటికి సుమారు 
పదకొండు గంటలయ్యెను. రుద్రకుమారుండాజ్ఞాపించినట్లు వీరరాజు సిద్దీని 
నూరుగురాశ్వికులతో జింకలదిన్నె చుట్టు ముట్టి యుండునట్లు చెప్పెను. తాను 
పదిమంది మహాయోధులను తీసికొని ఛద్మవేషధారియై జింకలదిన్నె మైదానమున 
కొందటిని పొదరిండయందు కొందటిని తరుకోటరములందు కొందటథిని ఎత్తైన 
వృక్షముల శిఖరాగ్రములందు పొంచియుండు నట్లేర్పాటు చేసెను. తానాప్రదేశమున 
అన్నింటికన్న నెత్తైన యొక మల్టిచెట్టు కొటారికొమ్మపైం గూర్చిండి యువరాజు రాకకై 
(వ్రతీక్షించుచుండెను. దూరదూరాల ఆశ్వికులగువడినంతనే వారేయని 
నిశ్చయించుకొనెను. సుమారు రెండున్నర క్రోశములు పయనించిన తరువాత నాగిరెడ్డి 
తన యనుచరులతో యువరాజు వినునట్లుగా “మీరు ముందుగా పరుగెత్తి అడవిలో 
నున్న జింకలను బెదరంగొట్టు”డని ఎనిమిది మందిని పంపించెను. పైకి అట్లనియెనే 
కాని యాతని హృదయోద్దేశము వేరైయుండెను. వీరడవి సమీపించుటకు పూర్వమే 
ముందు బోయిన ఎనిమిదిమంది అరణ్యములో మాయమైరి. తానొకటి తలచ 
దైవమొకటి తలంచుచున్నట్లు పాపము నాగిరెడ్డి ప్రయత్నములకు దైవబలము 
లేకుండెను. అదియేమి చిత్రమోకాని నిజముగానే యరణ్యమునుండి కొన్ని లేళ్ళు 
అడవిపందులు బెదరి మైదానమువైపు పడమటికి పరుగెత్తుచుండెను. యువ రాజు 
వానిని వెంబడించెను. నాగిరెడ్డి యువరాజటు పోకుండ పిలిచెను. కాని ఉ 
త్సాహముతోనున్న యువరాజది లక్ష్యపెట్టక పందులగుంపు వెనుక పరుగెత్తెను. 
యువరాజు నరణ్యమధ్యమునకు తీసికొనిపోవుట నాగిరెడ్డి యభిమతమై యుండెను. 
చేయునదేమియులేక నాగిరెడ్డియు ఇరువురు బంట్లును యువరాజు ననుగమించిరి. 
యువరాజొక జింకను బాణముచే పడవేసెను. పోతరించిన యొక వరాహమును 
వెన్నంటెను. వృక్షాగ్రమునుండిచూచు వీరరాజున కేమియు నర్ధముకాలేదు. అడవివిడిచి 
మైదానమున పడమటికైపోవు యువరాజునకేమైన నాపద ఘటిల్లునేమో తన 


సదాశివరెడ్డి 23 


ప్రయత్నములు విఫలమగునేమో విద్రోహులు ఎత్తుకు పైయెత్తు వేసిరోయని వితర్మించి 
కొందటిని యువరాజ సహాయమునకై పడమటి కంపెను. పరుగెత్తి పరుగెత్తి పంది 
యొక చిన్న బోడెక్కి రాళ్ళలో దూరెను. ఇప్పటికే పడమటికి క్రోశము దూరము 
వచ్చియుండిరి. ఇంకొక కోసుదూరమున నొక చిన్నపల్లెయుండెను. యువరాజు 
గుజ్జిముదిగి పాదచారియె ఆ గుండ్లలో పందిని వెదకుచుండెను. నాగిరెడ్డి ఇక లాభము 
లేదనుకొని తానే కార్యమునకుంగడంగి ఉరుమని పిడుగయ్యెను. ఇరువురి భటులతో 
వచ్చి యువరాజు పైంబదెను. సదాశివుడు ప్రళయమూర్తియ కొదమ సింగమువలె 
తిరుగంబడెను. ఆయమున తగిలిన బల్లెపు పోటుతోనొక భటుండు నేలకొరిగెను. 
మిగిలిన ఇరువురు నాతనిపై లంఘించిరి. నాగిరెడ్డి తరవారి తళతళలాడుచు 
యువరాజు మస్తకముపైంబడి మిజుగుళ్ళు లేపి పుటుక్కు మన్నది. శిరస్రాణము 
యువరాజు మస్తిష్మమును కాపాడినది. విద్రోహి కరవాలము విరిగిపోయినది. 
యువరాజొక్క వ్రేటుతో నాతని వామమణిబంధ మెగురగొట్టెను. రెండవ భటుండు 
బల్లెముతో వెనుక నుండి యువరాజు కుడికాలు పిక్కలోంగ్రుచ్చెను. యువరాజు 
వెనుకనుండి క్రింద బోర్లగా రాతిపైంబడెను. నొసటికి బలమైన గాయము దగిలి 
రక్తము చిమ్ముచుండెను. ఇరువదేండ్ల యువకుండెక్కడ? ఆరితేరిన ఇరువురు 
యోధులెక్కడ? యువ రాజు భూమినుండి లేచుసరికి నాగిరెడ్డి ఒంటిచేతి బల్లెముతో 
యువరాజు డొక్కలో పొడిచెను. కాని విస్ఫులింగములులేచి బల్లెపు మొన 
విరిగిపోయినది. నాగిరెడ్డి యువరాజు ఉక్కుమనిషి కాదుగదా యనుకొనెను. ఈ 
సందడికి సమీపమున గడ్జికైవచ్చి యొక గుండు క్రింద నీడలో విశ్రాంతింగొను నొక 
కాపుపిల్ల శోడష వర్షప్రాయ దిగ్గునలేచి చూచినది. ఇరువురు యోధులొక యువకునిపై 
లంఘించుట చూచినది. రొండికిం జెక్కిన కొడవలి లాగి వారివైపు పరుగెత్తి వెనుకనుండి 
వచ్చి భటుని వీపులో కొడవలి నాటినది. హాయని భటుండు వెనుకకొరిగెను. నాగిరెడ్డి 
బొడ్డులోనున్న ఛురికను దీసి యా యబలపై విసరెను. తప్పించుకొనుట కామె క్రిందికి 
వంగినది కాని పూర్తిగా తప్పించుకొన లేక పోయినది. ఛురిక కుడి భుజముపై 
నాటుకొన్నది. హాయను ఆర్తనాదముతో బాలిక నేలగూలినది. సదాశివుండాశ్చర్యము 
కోపము ముప్పిరిగొన నిరాయధుండు ఏక హస్తుండగు నాగిరెడ్డి మోకాలు చిప్పపై 
తన కొడవలి నాటెను. ఆ దెబ్బతో నాగిరెడ్డి క్రిందంబడిపోయెను. సదాశివుని నొసటి 
నుండి కాలినుండి రక్తము ప్రవహించుచుందెను. ఆవేశము వలన తెలియలేదుగాని 
నొసటిగాయము నుండి (స్రవించు నెత్తుటిచే మేనంతయుం దడిసిపోయెను. 


24 తెలుగు వీరుడు 


మూర్భవచ్చుచుండెను. తనపాలిటి దైవమై కాపాడి పడిపోయిన బాలిక చెంతకు 
పరుగిడి ప్రాణభయమేమి లేదని కుదుటంబడి ఛురికనులాగి తన యంగరకాను 
చింపి గాయముపై రక్తము కారకుండం గట్టెను. బలమైన గాయము వలన నావేశించిన 
భయము వలన నాకన్య మూర్భపోయెను. కన్యను తన యొడిలోనికిం దీసికొని ఆమె 
చీర చెజిగుతో వీవందొడగెను. తన గురువు, హితకాంక్షి మంత్రి యనుమానము 
నిజమైనందున నభిమానముతో నాతని కనుగొలకులు కృతజ్ఞతాభార బాప్పబిందువులు 
దొరగినవి. కొన్ని నిముసముల కాపిల్ల తెప్పరిల్లినది. కన్నులు దెరచి చూచునప్పటికి 
తాను రక్షించందలచిన యువకుండు తనకు పరిచర్య సేయుటంగాంచి నయనముల 
నానందము పుక్మిలించినది. మెల్లగాలేచి రక్తసిక్తమైన సదాశివుని చూచి భయపడి 
తొంగలి జెప్పల మతింత విస్తీర్ణ మొనర్చి తిలకించినది. ఆతని నొసటి నుండి 
ప్రవహించు రక్తము నాపుటకు తన చీర చెజగు చించి ఆయాసపడుచు కట్టుంగట్టినది. 
యువరాజామెనుపేరడుగ పార్వతియని చెప్పినది. తాను గూడ అదే ప్రశ్న వేసి 
సమాధానము పొంది నవ్వుకొన్నది. కులమడిగిన పంటకులమనియు చేరువనున్న 
పల్లెనుండి గడ్డికై వచ్చితిననియు చెప్పినది. ఈ యడవిలో మన మిరువురమే 
ఒకరికొకరము సహాయకుల మనుకొన్నారోయేమో కాని యిరువురును నవ్వుకొనిరి. 
సదాశివుని వదనరక్తారుణ కాంతులను పార్వతీ సితదంతరోచులలము కొన్నవి. 
ఇరువురు లేచి మెల్లగా నాగిరెడ్డిని సమీపించిరి. సగము తెగిన ఎడమ చేయి సగము 
తెగిన కుడికాలితో నాగిరెడ్డి నేలపైం బొరలుచుండెను. ప్రక్కనున్న భటుండు 
కొసయూపిరితోం గొట్టుకొనుచుండెను. దూరాన నింకొక భటుని హృదయమున బల్లెము 
దూసికొని పోయినది. వాందెప్పుడో పంచత్వ మొందినాండు. ఇంతలో వీరరాజు 
పాదచారియె పదిమంది భటులతో వచ్చి యువరాజును కౌగిలించుకొనెను. క్షతగాత్రుండై 
పడియున్న నాగిరెడ్డిని మరణశయ్యపై నున్న మతీయొక భటుని నింకొక శవమును 
రక్తసిక్తమైన యువరాజును గాయపడిన యొక యపరిచిత కన్యను చూచినంతనే 
వీరరాజునకు జరిగినదంతయు విశదమైనది. వివరములు తెలిసికొని మంత్రిగారు 
తన కొసంగిన యాజ్ఞలను తన ప్రయత్నమును నివేదించినాండు. యువరాజు మంత్రికి 
మటల నొకసారి హృదయముననే నమస్మరించెను. వీరరాజు నలుగురు భటులనడవి 
వైపు గెదిమెను. కొందజాశ్వికులను వెంటనిడుకొని భటులు తిరిగి వచ్చిరి. ఇంకను 
బారెడు ప్రొద్దుండెను. యువరాజును పార్వతిని గుజ్జములపై నెక్కించి విద్రోహుల 
కళేబరముల నొక గుజ్జముపైంగట్టి ఒక యాశ్వికుని పార్వతి క్షేమము ఆమె తలిదండ్రుల 


సదాశివరెడ్డి 25 


కెఖుక పరచుటకై పల్లెకు పంపించి అందజు కలిసి హుటాహుటిగా నగరాభిముఖులై 
సాగిపోయిరి. సిద్దీయంబరు కాననమంతయు గాలించి వివలుందైభటులను 
వెంబడించుకొని వీరరాజును మార్గమందు కలిసికొనెను. సిద్దీససైన్యముగా కాననము 
చుట్టుముట్టుట విద్రోహులు కనిపెట్టి అడవియందే దాగిపోయిరి. 
వార్ము లా 

నగరమున రుద్రకుమారుం డరణ్యమున నేమి జరిగెనోయని తత్తరపడుచు 
కాలుగాలిన పిల్లివలెనటునిటు తిరుగుచుండెను. తన యొత్తుగడ ఫలించినదో లేదో 
యని యతండు తహతహపడెను. రాత్రి ఎనిమిది గంటలు కావచ్చినది. వేటకుంబోయిన 
సదాశివుండింత యాలస్యమేల చేసెనని రాణికింగూడ భయమయ్యెను. అందులకే 
మంత్రిని పిలిపించినది. రుద్రకుమారుండు రాణిగారితో క్రిందటి రాత్రి వృత్తాంతము 
తన యెత్తుగడ చెప్పునప్పటికి రాణికి హృదయోద్వేగము హెచ్చినది. ఏమి కీడు మూడెనో 
యని విలపింపసాగినది. కన్న మమతకన్న పెంచిన మమత యొక్కువకదా! ఇంతలో 
భటుండొకండరుగు దెంచి యువరాజుగారు మున్నగువారు వచ్చుచున్న వార్త 
నందించెను. ఇరువురి మనములు కొంత కుదుటపడినవి కాని దడమాత్రము తగ్గలేదు. 
వీరరాజు సిద్దీయంబరుండు యువరాజును పార్వతిని చేయూతతోం గొనివచ్చి 
మంచములపైం బరుండంబెట్టిరి. రక్తసిక్తాంగుండగు యువరాజు పైబడి రాణిగారును 
రుద్రకుమారుండును బావురుమనిరి. ప్రమాదమేమియు లేదని వీరరాజు పలికిన 
తరువాత దుఃఖమాపుకొనిరి. కొందజు భటులు విద్రోహుల రెండు శవములను 
క్షతగాత్రుండగు నాగిరెడ్డిని రాణిగారి కాళ్ళముందు పడవేసిరి. వీరరాజు తనకు 
తెలిసినంత చెప్పెను. సేదదేరిన యువరాజు వివరములెణిగించెను. రాణిగారు 
“పార్వతమ్మా..! బంగారు తల్లివమ్మా” యని కౌగిలించుకొనినది. మంత్రి శిరసొగ్గి 
కృతజ్ఞతలను దెలిపెను. విద్రోహుల విచారణ మరుసటి దినమని చెప్పి వారిని చెరసాల 
యందుంచి పారిపోకుండ కంటవత్తిడి కాపాడ వీర రాజునకు ప్రత్యేకాజ్ఞయయ్యెను. 
రాచవైద్యుండువచ్చి గాయపుమందు నూరి పార్వతీ సదాశివులకు కట్టుంగట్టి పోయెను. 
అంతఃపుర రక్షణమునకై వీరరాజు కొందటిని క్రొత్తవారిని నియోగించెను. కాపరులు 
దప్పనందజు నిద్రపోయిరి కాని సదాశివునకు కునుకు పట్టలేదు. దీనికి కారణము 
తనకు తగిలిన గాయములు కావు. గాయమునకు కట్టుంగట్టిన కాపు కన్నె. పేరు 
పార్వతియట. ఎంత చక్కనిపేరు మటితానో సదాశివుడు, పార్వతి శివునకై జన్మించినది 
కదా..! పసినిమ్మపండ్ల యొడలికాంతి, తరితీవు వెన్నెలలుగాయ చంద్రవంకల 


26 తెలుగు వీరుడు 


చెక్కిళ్ళు, చెంపకు చేరెడేసి కన్నులు, తీర్చి దిద్దిన భ్రూలతికలు, కోట పెట్టినట్లు 
ముక్కు అరుణ రేఖా మాత్రములు గానున్న సన్నని పెదవులు, పుష్యరాగములవంటి 
పలువరుస, విశాలఫాలము కించిత్ముంచిత కోముల వినీల కేశభారము, 
ఛురికనాటుకొన్న భుజమాంసలత్వము తన యొడిలో నుంచుకొని చీర చెజిగుతో 
వీవనవీచినప్పటి రామణీయకము సూచించు ఉచ్చ్వాస నిశ్వాసముల యసమాన 
తాపము, తన గాయమునకు చీర చెజుగు చింపి కట్టుంగట్టెడు అరుణాంగుళీ కోమల 
తారుణ్యాదార్యము తాను పార్వతినని చెప్పి తన్ను సదాశివుండని తెలిసికొన్నప్పుడు 
మొదట కన్నులలో నా వెన్మ చెక్కిళ్ళలో నా తరువాత పెదవులపైందోచిన నవ్వుగాని 
నవ్వు నవ్వరాని నవ్వు సదాశివుని కన్నుల యెదుట కట్టినట్లుండెను. పంటకాపుకులమని 
వ్యత్యస్తముగా చెప్పినదేమి? కాపు కులముననున్న సౌందర్యపుపంట -- వారిచేయి 
సోకినంత మాత్రమున భూమి తల్లి పులకలెత్తి పై కుబికెడు భాగ్యముల పంట... 
వారి రసికహృదయములనుండి వచ్చిన కళాకళికల కావ్యాలపంట... వారి ఖడ్డములను 
వెన్నంటియుండు విజయముల పంటయనిన బాగుండునేమో! హరిణముల 
వేటకుంబోయిన హరిణలోచన లభించినదాయేమి? భగవంతుండేమి చేసినను మన 
మేలునకే చేయునందురు. వేటయొక్క ఫలితాంశమిదియే యేమో! యని ప్రక్మపై 
నటునిటు పొరలెను. నిద్రపోవలయునని కన్నులు గట్టిగా మూసికొనెను. కనులు 
తెరచినప్పుడొకతెగా నగుపడిన పార్వతి కనులు మూసినంతనే వేయి రూపములతో 
నగుపడుచుండెను. యువరాజునకు హృదయోద్వేగము హెచ్చినది. మజల కన్నులు 
దెరచినాడు. తనను రక్షించుటకు ప్రాణములొడ్డి శత్రువును నేలంగూల్చిన యామె 
ధీరస్వభావము, బాకుపోటుతో హాయని క్రిందంబడినప్పటి యబలాత్వము జ్ఞప్తికి 
వచ్చినంతనే ఆమె కాయాసమెట్లున్నదో చూడవలయునను ఉబలాట మెక్కువయ్యెను. 
పోయి పల్మరించవలెనని దిగ్గునలేచి కూర్చున్నాండు. కాని నిద్రాభంగము కలిగించిన 
వాండనగుదునేమో యని శంకించినాండు. చివరకు దూరమునుండియైన చూచి 
వచ్చెదనని లేచి కూర్చొనెను. కావలి భటులు చేతులు గట్టుకొని ముందువచ్చి నిల్చిరి. 
పార్వతి యెక్కడ యని ప్రశ్నించెను. అంతఃపురముననున్నట్లు సమాధానము పొంది 
బయలు దేరెను. అంగరక్షకులు సౌఖశాయనికులంతఃపురము వణకు వెంబడించి 
నిలిచిపోయిరి. యువరాజు రాకచూచి అంతఃపుర పరిచారిక లెదురువచ్చిరి. పార్వతి 
యున్న గదికిపోయి శయ్యను దరిసినంతనే పార్వతి లేచి కూర్చుండెను. పరిచారికలు 
తొలగి పోయి ద్వారముకడ నిలిచిరి. 


సదాశివరెడ్డి 27 


సదా:- ఇంకను నిద్రపోలేదేమి ఆయాస మధికముగా నున్నదా? 

పార్వతి:- మీకన్న నెక్కుడాయాసముకాదు. కాని మీరేల నిద్రపోలేదు. 
ఇప్పుడిచ్చటికేల వచ్చినారు? 

సదా:- (నవ్వి) నీ సేమమరయుటకు. 

పార్వతి:- మీరు నాసేమమరయ వచ్చితిరి. నా హృదయముగూడ 
మీసేమమరయ తత్తరపడినది. కాని నేను రాలేక పోయితిని. 

సదా:- నీవు కూడరావలసినది! 

పార్వతి:- స్త్రీని కదా. 

సదాశివుండు నవ్వుచు పార్వతి ప్రక్మపైం గూర్చుండి జ్వరము వచ్చినదాయని 
యామె విశాల ఫాలఫలకము చంద్ర ఖందములవంటి చెక్కిళ్ళు పెదవులు చేతితో 
నిమిరెను. పార్వతి శరీరము నిజముగానే కాలుచుండెను. 

సదా:- అబ్బా! జ్వరము తీవ్రముగ నున్నదే. 

పార్వతి:- లేదు మీ వ్రేళ్ళే వేడిగా నున్నవి. మీకే జ్వరమెక్కువగా నున్నట్లున్నది. 

ఇందెవరికి తాపమెక్కువ యుండెనో తెలియదు. ఒకరి కన్న నొకరి 

కెక్కువగానుండె కాబోలు. ఇట్లు తెల్లవారులు వారేవో ముచ్చట లాడిరి. ఆ 
సంభాషణమున కంతుపొంతు లేకుండెను. ఈ విషయ మా విషయమనెడి విచక్షణ 
లేదు. చెప్పినదే మటల చెప్పిరి. అడిగినదే మజల నడిగిరి. ఆ ప్రశ్నలకు 
సమాధానములకు పునరుక్తి దోషమెంత ఘటిల్లినను రసభంగ మెచ్చటను కాలేదు. 
భంగమటు విడిచి పుష్టినే చేకూర్చెను. చూచుచుండగనే రాత్రి యంతయుం గడచి 
పోయెను. దివాణమున నయ్యెడు గంటల ధ్వని సుళ్ళుసుళ్ళుగా వారున్న ప్రదేశముచుట్టు 
తన్నుకొని తిరిగినదే కాని లోనం బ్రవేశింపదయ్యెను. తెల్లవారుచున్న దనగా 
సదాశివుడు పార్వతిని నిద్రపొమ్మని తాను పోలేక పోయి నిద్రించెను. వారే 
మధురోహలతో నిద్రించిరోకాని వారు నిద్రించినను ముఖములు మాత్రము నవ్వుచునే 
యుండెను. తెల్లవారగనే రాణియును మంత్రియును కుతూహలముతో వారిని 
చూడవచ్చిరి. వారింకను నిద్రించుటంగని సేవకులను వారి సేమమడిగిరి. పార్వతీ 
సదాశివులు రాత్రి యంతయు మేల్మొని పరస్పరమేమో సంభాషించుకొని ఇపుడిప్పుడే 
నిద్రించిరని తెలిపిరి. అది యేమి నిద్రయో? కలతనిద్రయో కలకల నిద్రయో! లేక 
కళల నిద్రయోకాని కన్నులు మూతవడి యుండినను ముఖము మేల్మని యుండెను. 
ఇరువురి చెక్కిళ్ళు రాగ రేఖలు ప్రసరించుచుండెను. వారిని చూచి రాణియు మంత్రియు 


28 తెలుగు వీరుడు 


పరస్పరము నవ్వుకొనిరి. ఇన్ని దినముల వణకు సదాశివుండు సతిని ముట్టని నాటి 
సాంబశివుండు. ఇప్పటి కాతని తపోభంగమైనది. నిశ్చలమైన ఏకాగ్రత చంచలమై 
ప్రేమ ప్రవాహమున గొట్టుకొని పోవుచుండెను. రాణియు రుద్రకుమారుండును 
విద్రోహుల విచారణకై వెడలిపోయిరి. నాగిరెడ్డిని జూచినంతనే రాణిగారు తోకంద్రొక్కిన 
త్రాచయ్యెను. ఆతని కల్లబొల్లి మాటలు నటనలు అతివినయము లన్నియు ఆనాటి 
కర్థమయ్యెను. చేరందీసిన చేటుకూర్చిన యాద్రోహిని “కుక్కకు నెయ్యి ముడనట్లునీకీ 
రాజోద్యోగము దక్కలౌదనియు దూషించినది. “నమ్మి నానబోసిన పుచ్చిబుజ్జిలైనట్లు” 
నిన్ను నమ్మిన నీవే విద్రోహమునకుం గడంగితివని తూలనాడినది. రుద్రకుమారుండు 
తన బుద్ధి బలమంతయు నుపయోగించి నాగిరెడ్డి యొనర్చిన కృత్యము రామకృష్ణుని 
కుట్రయని తెలిసికొనెనే కాని అంతకన్న నెక్కుడు వివరము లేమియు తెలియలేదు. 
రామకృష్ణారెడ్డి దౌష్టము వినగనే రాణిగారులికిపడినది. ఎన్నటికే కీడుచేయునోయని 
భయపడినది. కాని రుద్రకుమారునివంటి శేముషీ సంపన్నుండు సదాశివునివంటి 
వీరవరుండుండ ప్రమాద మేమియు జరుగబోదని కుదుట పడినది. సిద్దీ యంబరుని 
సేనాసమేతునిగా చూచిన తక్కిన ద్రోహులడవియందే దాగిరని యూహించిరి. 
రాజద్రోహమునకు పూనుకొనువారికి భయముండునట్లుగా నాగిరెడ్డిని సర్వజన సభా 
ముఖమున విచారించి నలుగురిచే “థూథూ” యనిపించి చివరి కాతని కొజత 
వేయించినది. ఆనాడు సాయంకాలమువజకు పార్వతి తలిదండ్రులు బంధువులు 
వచ్చిరి. రుద్రకుమారుండు వారికినుచిత మర్యాదలు చేయించి పార్వతి చేసిన సహాయ 
ముగ్గడించి కృతజ్ఞతలను తెలిపెను. పార్వతికి సంపూర్ణ స్వాస్థ్యము చేకూరునంతదనుక 
రాజాంతఃపురముననే వరిచర్యలు జరుగుననియు ఆమెకెట్టి లోవము 
కలుగనీయమనియు తలిదండ్రులకు చెప్పి మరునాడు వారిని తిరుగ నంపించెను. 
-ర్‌ా 

పార్వతీ సదాశివులు తేరుకొనుట కొక వారము పట్టినది. సంపూర్ణ 
స్వాస్థ్యమబ్బునప్పటికి పక్షము గడచినది. ఇన్ని దినములు పార్వతి రాజాంతఃపురమున 
నేయుండి మన్ననల నందినది. మధ్యమధ్యన నామె తలిదండ్రులువచ్చి చూచి 
పోవుచుండిరి. ఈ పదిహేను దినములలో పార్వతీ సదాశివుల చెలిమి 
గాఢమైపోయినది. గాయముల కట్లతో పొటమరించిన వారి (ప్రేమలత పదిహేను 
దినముల పరిచయముతో పందిరల్లుకొని వలపు తావుల వాసించినది. చీటికి 
మాటికేదోయొక మిషతో సదాశివుడు పార్వతిని బల్మరించెడువాండు. ఒకరినొకరు 


సదాశివరెడ్డి 29 


చూచుకొనుచున్నప్పుడు బాహ్య ప్రపంచమును మజచి పోయెడివారు. ఇరువురును 
మనసువిప్పి మాటలాడు కొనిరి. మాటలాడుటకేమి లేక తడవికొన్నప్పుడిరువురి 
వెలిగన్నులు వెలలేని తెలియరాని భాషణము లొనర్చెడివి. చివరకు వారి యద్వైత 
భావమును పవిత్రమగు వివాహ సూత్రమున బంధింప నిశ్చయించుకొనిరి. 
సదాశివుండు తన కోరికను ముందు గురువునకు నివేదించి తరువాత తల్లికెజుక 
పటిచెను. సూక్ష్మగ్రాహాయగు రుద్రకుమారుం డిట్లగునని యెప్పుడో ఊహించెను. 
తనకేమి యభ్యంతరము లేదుగాని రాణిగారి యభిప్రాయ మెట్టిదో తెలిసికొనకయే 
తన సమ్మతి ప్రకటింపంజాల ననుకొనెను. తల్లితో సదాశివుండు తన కోరిక 
యెటింగించినప్పటి యామె మౌనగంభీరముద్ర అంగీకార సూచకమో లేక యనంగీకార 
సూచకమో తెలియలేదు. మంత్రిగారి వలననే కార్యము ఫలోన్ముఖము కాగలదనుకొని 
సదాశివుండు రుద్రకుమారునింజేరి తన గాఢమైన ప్రేమను తెలియపరచెను. ఆవేశముతో 
తల్లికెట్లు నచ్చచెప్పవలయునో “తాతకు దగ్గ నేర్చినట్లు” గురువుగారికి చెప్ప మొదలిడెను. 
రుద్రకుమారుండు తనలోనే నవ్వుకొని ప్రయత్నింతునని చెప్పి రాణిగారితో 
మాటలాడుటకై వెడలిపోయెను. 

రాణిగారికిది భరించరాని యుడుకు పాయస మట్టుండెను. పుత్రుని ప్రేమ 
వల్లిని పాదూడం బెరుకుట పాడిగాదు. రాజసంబంధముగామి మనసొప్పలేదు. 
“ముందు గొయ్యి వెనుక నుయ్యి” వలె నుండెను. ముందుముందు దేనికైనను 
మంచిదేయని గద్వాల సంస్థానముతో సంబంధమందుకొనవలయునని నిశ్చయించి 
యుండెను. ఇప్పటికే తన సంస్థానమున నిన్ని విపరీతములు దోచినవి. ఇంక ముందేమి 
కానున్నదో! “పిలిచి పిల్లనిచ్చిన కులము లేదుయన్నట్లు” గద్వాల వారిదివజికే తమ 
సమ్మతిని తెలిపియుండ తానిప్పుడు నిరాకరించిన కుపితులగుదురోయేమో, 
గద్వాలవారుగూడ సాటి సామంతులు. “ఈ యూరి కాయూరెంతో ఆ 
యూరికీయూరంతియే” “ఎగదీసిన బ్రహ్మహత్య దిగదీసినగోహత్య” రాణిగారికెటు 
దోచకుండెను. ఏదో యొకటి తేల్చుకొనవలయును. పుత్రున కాశాభంగము 
గలిగించుటో సాటివారితో కయ్యమునకు కాలుదువ్వుటో! రెండు మాత్రము పొసగవు. 
“గుమ్మిలో వడ్లుగుమ్మిలో నుండవలె గూటములవలె బిడ్డలుండవలె”నన్న నెట్లు 
పొసగును. సదాశివుని కేమి తెలియును? పసివాండు. “ఒక చెంపంగొట్టిన పాలు 
మటియొక చెంపంగొట్టిన నీరు” ఎటైన నాతని సమాధాన పరుపవచ్చునుగాని 
సాటివారితో సంబంధమందుటయే మేలని నిశ్చయించుకొనెను. రాత్రి యెనిమిది 


30 తెలుగు వీరుడు 


గంటలకు రుద్రకుమారుండు రాణిగారితో నీవిషయము ప్రస్తావించుటకు వచ్చెను. 
ఎంతో సేపు చర్చలు జరిపిరి. తర్ణనభర్ణనలైనవి. రాణిగారు తొలుత “తాబట్టిన కుందేటికి 
మూదేకాళ్ళ” నినది. మంత్రి పంతము నెగ్గునప్పటి కాతని తాతలు దిగివచ్చిరి. “ఏక 
క్రియాద్వర్థకరీ” యన్నట్లు “పాముచావవలెను బడితె విరుగ కూడదు.” పార్వతీ 
సదాశివుల పరిణయముతో పాటు సాటివారి సంబంధము బెడిసిపోకుండ వారితోగూడ 
వియ్యమందుకొన నిశ్చయించిరి. బహుభార్యాత్వము ప్రభువులిండ్ల పాటియేగదా! 
“చద్ది తినెదవా? చక్కిలాలు తినెదవా లేక నాయినవచ్చిన తరువాత పంక్తికి లేచెదవా 
యనిన” చద్దితిని చక్కిలాలు తినుచు నాయినవచ్చిన తరువాత పంక్తికి లేచెద”నన్నటైనది 
సదాశివుని పని. ఆతని రొట్టె విరిగి నేతిలో పడినది. యువరాజును పిలువనంపిరి. 
సదాశివుండు వచ్చి తల్లికి మంత్రికి నమస్మరించి కూర్చుండెను. 

మంత్రి :- యువరాజుగారి కోర్ములీడేరినవి. కాని యొక షరతున్నది. 

సదా:- ధన్యుండను! సెలవిండు. పన్నగరాజ ఫణాగ్రమణియైనను పట్టితేగలను. 

రాణి :- పన్నగములతో పనిలేదు. గద్వాల వారితో నేనింతకుంబూర్వము 
వియ్యమందుటకు నిశ్చయించితిని. దానికి నీవాప్పుకోవలయును. 

సదాశివునకు పచ్చి వెలగకాయ గొంతులో పడినటైనది. హృదయము ద్విధా 
విభక్తమగుటెట్లని విచారించినాండు. దీనముగా తల్లివైపు రుద్రకుమారుని వైపుచూచెను. 
మంత్రి కన్నులయందు కామందక కౌటిలీయములు గోచరించినవి. రాజమార్దము 
సుగమము కాదనియు కంటకావృతమనికూడ తెలిసికొనెను. విధియే తన కేలుపట్టి 
నడిపించుననుకొనెను. మంత్రి కనుసన్నతో తల్లివైపు తిరిగి మీయాజ్ఞకు బద్భుండనని 
యనలేక యనెను. అంతటితో నా సమావేశము ముగిసినది. ఎవరి తావులకువారు 
వెడలిపోయిరి. సదాశివుండు చరచర పార్వతికీశుభవార్త తెలుపుటకై పోయెను. పార్వతి 
తన గదిలో లేదు. సౌధోపరి భాగమున వెన్నెలలో కూర్చున్నదని పరిచారికలు తెలిపిరి. 
పట్టరాణి తమకముతో సదాశివుడు సౌధమెక్కెను. షోడష కళాపరిపూర్ణుండగు 
చంద్రుండు తన శీతల కరముల బ్రహ్మాండ మంతయు నమృతసేచనము చేయుచున్నట్లు, 
పిండారం బోసినట్లు, తెలినాగు బాములు పెనవేసికొని మెలికలై పొరలినట్లు, 
పూర్వహైందవ రాజన్య యశః కర్పూరములు దిగంతముల గుబాళించినట్లు, 
వికసన్మల్లికావితానా కాశమును జలజల రాల్చినట్లు తన పితృదేవత లంబరమునుండి 
తమ పుణ్యముల నాళీస్సులుగా కురియుచున్నట్లు వెన్నెలలు కన్నుల పండువుగా 
నుండెను. విశ్వమంతయు జ్యోత్స్నా పులకిత మయ్యెను. అర్ధనిమీలత నేత్రయై 


సదాశివరెడ్డి 31 


పాలరాతితిన్నెపైం గూర్చున్న పార్వతి హిమవన్నగాగ్రముపై పరమేశ్వరు ధ్యానించు 
పార్వతీ దేవివలె, తెలిదీవిపైనున్న యచ్చరవలె, ఆకాశము దిగివచ్చిన దివ్యతారకవలె 
గోచరించెను. వెన్నెల లామె ఫాలముపై పక్ష్మములపై పెదవులపై వక్షోజములపై 
పాదనఖములపైంబడి చిటిలి పోవుచుండెను. తన పూర్వజన్మ సుకృతమంతయు 
మూర్తీభవించి పార్వతిగా పరిణమించినట్లు భావించుకొని సదాశివుడు సడిచప్పుడు 
చేయకుండ వెనుక వెనుకగాపోయి పార్వతి కన్నులు మూసెను. పార్వతి చివాలున 
లేచి కిలకిల నవ్వినది. వెన్నెలలామె పలువరుస పైంబడి విరిగిపోయినవి. నవ్వు వెలుగు 
వెన్నెలను వెక్కిరించినది. సదాశివుండు రాణిగారి యంగీకారమును సవతి పోరును 
తప్పదనియెను. మీచరణ సాన్నిధ్యముననున్న నరకయాతననైన ననుభవించగలనని 
పార్వతి యువరాజు బాహుబంధనములో పడిపోయినది. సదాళశివుండుప్పాంగిపోయి 
పార్వతీ ఫాలఫలకముపై అరుణాధరము పై కంఠమున వక్షమున పాదముల ముద్దులు 
గురిసినాండు. కురియించుకొన్నాండు. ఇట్లు వారు పరస్పర గాఢాలింగనములందు 
పరవశులై అంతులేని దివ్యానుభూతిలో సడలిపోని రససమాధిలో నిమగ్చులైరి. కలలో 
కందరాంతరముల గంధర్వదంపతులైరి. మానస సరోవరమున రాజహంస మిథునమై, 
అంబరమున తారకా నిశాపతులై, స్వర్గమున శచీంద్రులై. రజతాచలమున పార్వతీ 
పరమేశ్వరులై, సత్యలోకమున వాణీపద్మజులై, వైకుంఠమున లక్ష్మీనారాయణులై, 
విరాట్వురూపమున ఆత్మపరమాత్మలై విహరించినారు. మెలకువ వచ్చునప్పటికి 
వేకువకాజొచ్చెను. ఒకరినొకరు చూచుకొనగా సిగ్గుదొంతరలు చిదుకుకొనెను. ఫక్కున 
నవ్వి ఎవరి గదులకు వారు వెడలిపోయిరి. తెల్లవారగనే మంత్రియు రాణిగారును 
కార్తాంతికుల రావించి దగ్గరగా నున్న శుభముహూర్తములం గనుగొని భట్లను 
బ్రాహ్మణులను వియ్యాలవారి కీవార్త చెప్పి లగ్న నిశ్చయమునకై రావలసినదిగా కోరి 
ఇటు గద్వాలకు అటు పల్లెకు పంపించిరి. గద్వాలకీవార్త చేరగనే రాజుగారానందముతో 
నుప్పొంగెను. నిజామలీ యొక్క గౌరవ మర్యాదలకు పాత్రమైన శంకరమ్మ రాణిగారితో 
వియ్యమనిన నెవరుప్పొంగరు? అన్ని సంస్థానములకన్న మిన్నయని పేరెన్నికగన్న 
మెతుకుసీమకు ప్రభువుకాబోవు మహావీరుండగు సదాశివు నల్లునిగా బడయు వారెవ్వ 
రుప్పొంగరు? తన గారాబు కూతుండ్రగు శివాయమ్మ లింగాయమ్మల కీవార్త వినిచి 
తన పురోహితుని ఆస్థాన కవీశ్వరుని సుముహూర్త నిశ్చయమునకై కూతుల 
జాతకములిచ్చి పంపించెను. పల్లెకీవార్త చేరగనే పార్వతితండ్రి బుచ్చిరెడ్డికి పిచ్చెత్తినది. 
తొలుత నాతండీవార్త నమ్మజాలకపోయెను. కాని వార్తావహుల వెంబడే తన 


32 తెలుగు వీరుడు 


కూతురుగూడ నొక యశ్వశకటముపై వచ్చి సిగ్గుతో లోపలికి విసవిసంబోయి తల్లి 
యొడిలో కూర్చుండెను. తల్లి బిడ్డల నయనములనుండి జారు ఆనందాశ్రువులంజూచి 
నవ్వవలయునో యేడ్వవలయునో తోచక నిశ్చేష్టితుండయ్యెను. “నక్క యెక్కడ నాకలోక 
మెక్కడ”. మెదకు సంస్థానాధీశ్వరునితో తానొక బడుగుకాపు వియ్యమెట్లందుకొనగలడు. 
ఈశ్వరుని లీలలు విచిత్రములు గదా! యనుకొనెను. క్షణములో నీవార్త యూరంత 
పొక్కి పోయినది. పల్లెవారందబు బుచ్చిరెడ్డి ఇంటిముందు గుమికూడిరి. బుచ్చిరెడ్డి 
ఇంట శ్రీమహాలక్ష్మి పార్వతి రూపమున ప్రభవించిన దనిరి. ముహూర్త నిశ్చయమునకై 
బుచ్చిరెడ్డి తాను గూడ రీవిగా భట్లను బ్రాహ్మణులను పంపవలెననుకొని భార్యను 
కూతురును విచారించెను. వారు లేనిపోని ఏతులు మనకెందుకనిరి. ఇంతలో పొలము 
దున్నబోయిన తన బావమరిదియు సందెకావలికి సంసిద్దుడైన తన మామగారును 
నీ శుభవార్త విని పరుగు పరుగున వచ్చిరి. రాణిగారిని పార్వతిని పరిపరి విధముల 
పరిహాసము చేసిరి. మనుమరాలిని దగ్గరికి తీసికొని తాతగారు దీవించెను. బుచ్చిరెడ్డి 
మామగారిని శుభముహూర్త నిశ్చయమునకు పోవుట కుపాయమడిగెను. వృద్దుడు 
బుచ్చిరెడ్డితో “చికాకెందుకయ్యా రేపు తిన్నగా మనమే పోవుదొమని చెప్పెను. 
మజునాడుదయమున శుభశకునములు చూచుకొని బుచ్చిరెడ్డి తన మామగారితో 
పాలేరుతో తాంబూలమిచ్చి వచ్చుటకై పయనమై పోయెను. 
-6- 

సుముహూర్తము నిశ్చయమైనది. వివాహమెక్కడ జరుగవలయునని కొంత 
యాలోచనమైనది. చివరకు మెతుకులోనే శివాలయమున నైదు దినములు జరుపుటకు 
నిశ్చయమైనది. పక్షము దినములే యెడము, వలయు సంభారములు సిద్ధము చేసికొన 
వలయును. రుద్రకుమారుండు బుచ్చిరెడ్డితో మీరేమి భయపడనక్కరలేదు. ఏమియు 
తేవలదు, గృహమలంకరించుకొని తరలిరండు. మీరిచ్చెడు కట్నములు పార్వతీదేవియే. 
ఆమెయే వెలలేని మాణిక్యమనెను. రాజులకేమి లోటున్నది. చూచుచుండగనే 
సాటివారికి సామంతులకు నాప్తల కాహ్వానములు పోయినవి. నగరాలంకరణ మొకవైపు 
సౌధాలంకరణ మొకవైపు శివాలయమున వివాహపు మంటపాలంకరణ మొకవైపు 
చకచక జరిగిపోవుచుండెను. గద్వాలలో నట్లే జరిగినది. కాని పల్లెలో బుచ్చిరెడ్డికేమి 
పాలు పోలేదు. వారము దినములు వట్టిగానే తిరిగెను. తరువాత తన యింటి చాకలి 
మంగలివాండ్రను పిలిచి మీకు తోచినది చేయుడనెను. కొందు శుభముహూర్తమున 
నిల్లుదులిపి సున్నముకొట్టి జాజు పట్టెలు దీర్చిరి. అలుకు పూతలు ముగియగనే 


సదాశివరెడ్డి 33 


కొందజు కుడుకలు బాగాలుగొని చుట్టపక్మములకు శుభలేఖలిచ్చి వచ్చిరి. ఇంతలో 
గృహిణి పందుము పాలసన్నలు తూమెడు రెడ్డిసాని కాటుకలు దంపించినది. వచ్చిన 
బంధువులతో నిరుగుపొరుగు అమ్మలక్కలతో పసుపులు పిండ్లు దంపించినది. తండ్రికి 
మూడువందల రూకలిచ్చి పేటకుపంపించి కావలసిన సామానులు వస్త్రములు 
వియ్యపురాలికి బనారసు చీర కుంభకోణపు కణుము, పెండ్లి కొడుకునకు పెద్దాపురపు 
పట్టుపుట్టములు, (బ్రహ్మముళ్ళ సెల్లా, పొత్తి యొల్లై, ఖర్జూరములు మొదలు కర్పూరము 
వణకు తెప్పించినది. సాతానికి సాహిత్యము రెండు రూకలు పంపి బాసికములు 
చేయించినది. మేదరికి తవ్వెడు మాగిజొన్నలిచ్చి సారెపెట్టె మొంటెలు చేయించినది. 
కుమ్మరివాడయిరేణి కుండల నలంకరించి తెచ్చెను. మట్టెపుస్తెల కగసాలికి వెండిబంగార 
మిచ్చినది. ఆడుబిడ్డ వచ్చిన తరువాత వడియములు ఫలహారములు చేయించినది. 
ఇద్దుము గుల్లెడు అరిసెలు చిన్నగా బెడుమడుగు బూలు బూరెలు చక్కిలాలు 
చేయించినది. రెండు కుండల నిండుగా లడ్డూలు కరిజెలు నింపి వాసెనగట్టి నోమణ్జిల 
అటుకుపైం బెట్టించినది. బంధువులు ఆప్తులు వచ్చినారు. ఇరుగు పొరుగు వారింటికి 
వచ్చి “ఏమమ్మో దొరసాని పిలువని పేరంటము వెయ్యని విస్తోరన్నట్లు మేముగూడ 
పార్వతమ్మ పెండ్లికివచ్చెదమమ్మో యనిన రండి రండి “గానుగులదే గంటెడు” పెండ్లి 
కొడుకువారే సమస్త వ్యయములు భరించుచున్నారు నాముళ్లేమి మునిగినదమ్మాయని 
నవ్వుచు ప్రత్యుత్తర మిచ్చెడిది. ఒక దినము వ్యవధియున్నదనగా కూరాళ్ళు పట్టించినది. 
తెల్లవారి బారెడు ప్రొద్దెక్కిన తరువాత వర్ణము లేకుండచూచి పార్వతికి తలంటి 
నలుగురాచి మొదట రేగటి మన్నుతో నావెన్మ సీకాయ కుంకుడుకాయ కట్ల విత్తుల 
ముద్దతో తలగడిగి గోర్ల కొట్టి జలకమార్చి తడియద్ది పసుపుచీర పసుపు రవికె 
తొడిగించి వెండ్రుకలకు గుగ్గిలపు పొగంబట్టించి పేట నుండి తెప్పించిన సంపంగినూనె 
రాచి తలబిగంబట్టినట్లుండును. వలదన్నను కొప్పువేసినారు. నొసట చంద్రవంకదిద్ది 
కన్నులకు కాటుకంబెట్టి దృష్టి తగులకుండుటకై రెండు బుగ్గలపై గదుమపై కాటుక 
చుక్కలు పెట్టి పాదములపై పావురాలను వ్రాసి పెండ్లి కూతురును చేసిరి. తన 
అత్తనాటివి తనవి ముంత గూటిలో దిబ్బె వేసిన సొమ్ములు పంపిణి రాకిణి ఒడ్డాణము 
నాగఫణి బులాకి ముక్కుపోగు పగడాలపేరు దండకడియములు తుస్సె నాను పట్టెడ 
పిల్లెండ్లు గున్నాలు గెంటీలు సౌరకుప్పెలు మంజేతి కడియములు మొదలగు నగలన్నియు 
మూలనున్నవి ముంగిట వేసినది. తనకు నచ్చిన నగలన్ని పెట్టినది. అసలే పార్వతి 
రామచక్సని పిల్ల. అలంకరించి పెండ్లిపిల్లను చేసినతరువాత నామె జగన్నోహినివలె 


34 తెలుగు వీరుడు 


నుండెను. పేరంటాండ్రు పార్వతి బుగ్గలునిమిరి మెటికలువిరిచి “పార్వతమ్మ 
బంగారుబొమ్మ రత్నాల రాశి చిదిమి దీపము బెట్టుకొనవచ్చు”ననిరి. ఎవరిచూపు 
లెటువంటివోయని తల్లి నువ్వులు చీపురుపుల్లలు మిరప గింజలు పార్వతిమీదుగాత్రిప్పి 
ప్రొయ్యిలో వేసినది. ఆనాటి రాత్రి గృహదేవతాపూజ జరిగినది. మజుసటిదినము 
రాత్రి ఎనిమిది గంటలకు శుభముహూర్తము గనుక తెల్లవారగనేలేచి రెండు పెద్దబండ్లలో 
సామానులు సరుదుకొనిరి. బంధులవి మిత్రులవి అందరివికలిసి పదకొండు సవారి 
కచ్చరములు సిద్ధమైనవి. ఎడ్ల కొమ్ములకు నూనెరాచి పనలకు కుచ్చులు గట్ట 
గజ్జెలపట్టెడలు మువ్వలు మెడలకుగట్టి కచ్చరముల నలంకరించినారు. దూర 
ప్రయాణము కానందున మధ్యాహ్న భోజనములు గావించుకొనిరి. రాత్రిలగ్నమగు 
వజకెంతసేపు పట్టునో పిల్లల కాకలిగానుండు నేమోయని వార్చిన యొక గుండివేసికొని 
పిల్లజెల్ల అందజును కలిసి మొత్తము ఏబది మంది ప్రయాణమైరి. చాకలి మంగళు 
ఇ మేళమువారు ఎలబంట్రోతు మొదలగు చిల్లర జనమింకొక పదిమంది వబికుండిరి. 
బండ్లు సాగినవి. ముందారుబండ్లు వెనుక నారుబండ్లు మధ్యనున్న పయ్యెడ్ల బండిలో 
పెండ్లిపిల్ల, ఆమె తలిదండ్రులు కూర్చుండిరి. సాగనంపవచ్చిన వారూరి బయటనున్న 
కాల్వ వజకువచ్చి తిరిగిపోయిరి. తిన్నతిన్నగా పొలములు చేనులు కంచెలుదాటి 
బండ్లు సాగిపోయినవి. పెండ్లి నడకలను పేరందులకే వచ్చినది కాబోలు! 
అడుగడుగునకు నాగుచు మెల్లగా పోవుచుండిరి. ఒకపరి యొక బండిచీల యూడిన 
మతియొక సారింకొక బండి కమ్మి యూడును. ఒక పరిదుత్తలు తెగిన నింకొకపరియాట 
త్రాడు వదులగును. ఒక పిల్ల దూపయనిన నింకొక పిల్లవాడు ఒంటివ్రేలు కనును. 
ఇట్లు మధ్యమధ్య నాగుచు బండ్లు చెట్లు చేమలు దాటి రాళ్ళు బోళ్ళు గడచి మైదానమున 
నడచి జింకలదిన్నెయడవి సగమువజకు సాగిపోయెను. ఇంకను రెండు క్రోశములు 
పోయినగాని మెదకుపట్టణము చేరుకొనరు. ఇప్పటికే సాయంకాలము నాలుగు 
దాటిపోయెను. ఇంతలో నెచ్చటినుండియో హఠాత్తుగా పెద్దదొంగల గుంపొకటివచ్చి 
పైంబడెను. ఎడ్లు బెదరి పిట్టలవలె లేచినవి. కొన్ని తెంవుకొని పారిపోయినవి, కొన్ని 
అట్లే బండ్లనీడ్చుకొనిపోయినవి. కొన్ని బండ్లు దోరగిల్ల పడినవి. కొన్ని కోళ్ళగుమ్మి 
కమ్మినవి. పిల్లలు పెద్దలు ఒక్కసారి గొల్లుమని రోదన మొనర్చిరి. అడవి యంతయు 
నార్పులతో బొబ్బలతో ప్రతిధ్వనించెను. దొంగలు (్రీలపైంబడి సొమ్ములన్ని 
యొలుచుకొనిరి. పెట్టెబేడ సరుదుకొనిరి. పిల్లలను కొట్టరి. అడ్డము వచ్చిన మగవారిని 
బడితెలతో బాది ఈటెలతోంబొడిచిరి. కొందటికి కాళ్ళు విరిగెను. కొందటికి చేతులు 


సదాశివరెడ్డి 35 


విరిగెను. కొందటికి బలమైన గాయములయ్యెను. బ్రతుకు జీవుండాయని ఒకరి 
నొకరు గానక చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయిరి. బుచ్చిరెడ్డి యాతని యాప్తులు 
కొందటు దొంగల కెదురొడ్డి నిల్చి పోరాడిరి. వందకు పైగానున్న సాయుధులగు దొంగల 
గుంపెక్కడ ట్రేళ్ళపైన లెక్కింపందగు నిరాయుధులైన వీరెక్కడ! ఒకరిద్దరి పుట్టెలు 
విచ్చుకొని పోయినవి. పాపము బుచ్చిరెడ్డి వక్షమునుండి బల్లెమొకటి దూసికొని 
పోయినది. ఆతండు హాయని నేలకొరిగెను. పిల్లలు స్రీలు ఏడ్చుచు తలకొక దారి 
పట్టిరి. నల్గురు దొంగలు పార్వతిపైంబడి ఆమెను గొరగొర అడవిలోని కీడ్చుకొని 
పోయిరి. పార్వతి గిజగిజ తన్నుకొనినది. గిచ్చినది కొటికినది. కర్మశహృదయులగు 
నాదొంగ లాపదియారేండ్ల యబలను బలవంతముగా చాలదూరము గుంజుకొని 
పోయిరి. దొంగలు పోయిన తరువాత క్షతగాత్రులు పారిపోయినవారు కొందటు 
చేరుకొని బుచ్చిరెడ్డి మున్నగువారి శవముల నొక బండిపై వేసికొనిరి. పిల్లలందజున్నారు 
కాని పార్వతి మాత్రము వారికి కనుపించదయ్యెను. కొంతసేపు వెదకి యేడ్చుచు 
బండ్లు మలుపుకొని తిరిగి పల్లెకు ప్రయాణము సాగించిరి. ఒకరిద్దరిని మంచిగానున్న 
వారినీ వార్త తెలుపుటకై మెదకు పట్టణమునకు పంపించిరి. పార్వతిని పట్టుకొని 
పోయినవారు కొంత దూరము పోయిన తరువాత నామె రెక్కలు విరిచి కట్టివేసి 
రోదన మొనర్పకుండునట్లుగా నోటిలో గుడ్డనుకుక్కి పైనున్న భూషణములు తీసికొని 
మధ్యారణ్యముననున్న లోయలో నొక విశాలమైన గుహయందు ప్రవేశించిరి. 
—7- 

అక్కడ మెదకులో నర్వసన్నాహములైనవి. శుభముహూర్తము 
సమీపించుచుండెను. గద్వాలవారు మధ్యాహ్నము వరకే చేరి వారికొబికై 
ప్రత్యేకింపంబడిన విడిదిలో దిగిరి. దేశము మూల మూలలనుండి బంధువులు ఆప్తులు 
భట్లు బ్రాహ్మణులు పండితులు కవులు గాయకులు నటకులు వచ్చిరి. యువరాజ 
వివాహము చూచుటకై పట్టణమందలి యాబాలగోపాల మాలయముచెంత 
చేరుచుండిరి. పల్లెవారింకను రాకపోవుటచే రాణికిని మంత్రికిని యువరాజునకును 
నారాట మెక్కువయ్యెను. మంత్రి హృదయమెందులకో శంకాకులమయ్యెను. 
రాజసంబంధమని భయపడిరాలేదో, మార్గమధ్యమున నేమైన యాటంకము కలిగెనో 
లేక ఏమైన నాపద తటస్థించెనోయని పరిపరి విధముల నాలోచించుచుండెను. 
ముహూర్తము డాయుచుండెను. గద్వాలవారు విడిదినుండి వివాహ మంటపమునకు 
బయలుదేరుటకై సంసిద్దులగుచుండిరి. మంగళ వాద్యముల మోత మిన్నుముట్టెను. 


36 తెలుగు వీరుడు 


యువరాజు ఫీన్నవదనుందై మంత్రిని విచారించి పల్లెకు కొందజాళ్వికులను 
పరుగెత్తించుట కాజ్ఞాపించెను. తన హృదయ సర్వస్వము తన్ను వలచి వలపించిన 
జగన్మోహిని తనకై ప్రాణములొడ్డిన యబల పార్వతి హృదయమున నేమైన పరివర్తనము 
జరిగెనా! ఏ సుందరి స్వచ్చమగు తన హృదయ వనవాటికలో (ప్రేమలత నాటినదో 
ఆమెయే చేతులార నావల్లిని మొదలంట నజుకునా! ఏ తేజోరాశి జన్మజన్మాంతరముల 
ఛాయయై దండనుండుటకు బాసచేసెనో ఆమెయే మొగముతప్పించుకొనెనా? అటు 
లెన్నటికి కాజాలదు. పార్వతి హృదయమతి పవిత్రమైనది. మోసమున కచ్చట 
తావెన్నటికిలేదు. అట్లు శంకించుట ఆమెయెడ ద్రోహ మొనర్చుటయగును. లేనిచో 
మోటు మనుష్యులగు ఆమె తలిదండ్రు లిష్టపడలేదా! లేక ఏమైన కీడుమూడెనాయని 
వితర్శించుచు దుఃఖింపంజొచ్చెను. నిజముగా పార్వతికేమైన ఆపద ఘటిల్లిన నింక 
తనగతి యేమి కావలయును. తానెట్లు భరించగలండు. ఆతని దుఃఖతటాకము 
మత్తడిపడినది. రాణిగారు మంత్రియు నోదార్చి ధైర్యము చెప్పిరి. ఇంతలో 
మార్గమధ్యమున కలిసిన మనుష్యులతో పోయిన ఆశ్వికులు తిరిగివచ్చి పిడుగువంటి 
వార్త వినిపించిరి. ఈ వార్త వినగనే యువరాజునకు మూర్చవచ్చినది.రాణిగారు 
దుఃఖించ మొదలిడినది. సూక్ష్మబుద్ధియగు మంత్రికెటుదోచదయ్యెను. కొంతతడవు 
విచారించి ఇదియంతయు వి[ద్రోహియగు రామకృష్ణుడు చేసిన మోసమని 
యూహించెను. వేటాడబోయిన నాటి సంగతులన్నియు యాతనికి జ్ఞప్తికి వచ్చినవి. 
సిద్ధీయంబరుని యాశ్వికదళమును జూచి యడవిలోనే యొక్కడివారక్కడ నక్కిన 
విద్రోహులట్లే మిగిలి యుండిరని యూహించెను. శత్రుశేషమీనాటి కనలమై దహించినదని 
తలంచెను. వీరరాజును సిద్దీనిపిలిచి మూడువందల ఆశ్వికులను ఏనూరు కాలిబంట్లను 
స్వయముగా తీసికొనిపోయి ఊళ్ళు అడవులు కొండలు గాలించి విద్రోహులను 
బంధింప వలసినదిగా నాజ్ఞాపించెను. ప్రపంచము తల్ల క్రిందులైనను సరియే గాని 
పార్వతిజాడ కనిపెట్టవలయునని ఆజ్ఞాపించెను. సదాశివుడు తానే పార్వతిని 
వెదకుటకు సన్నద్ధమయ్యెను. రుద్రకుమారుండును రాణిగారును నెంతయో బ్రతిమాలి 
యా ప్రయత్నమునుండి మాన్పించిరి. సుముహూర్తము సమీపించుచుండెను. 
గద్వాలవారు వివాహమంటపము చేరుకొనిరి. వారికీవార్త తెలిసిపైకి బాధపడినట్లు 
నటించినను లోలోపల సంతసించిరి. తమకూతుం(డ్రకడ్డ మువచ్చెడు వీడ 
తొలగిపోయినదనుకొనిరి. వియ్యమునకైన కయ్యమునకైన సమత కావలయును కాని 
రాచవారితో బీదకాపు సంబంధమందుటాయని గుసగుసలుపోయిరి. సదాశివుడు 


సదాశివరెడ్డి 37 


తాను వివాహము చేసికోననెను. పార్వతి లభించువజకట్టిమాటలు తల పెట్టంగూడదనెన. 
రాణియు మంటత్రియు సాటివారిలో నగుబాటుకలుగునని ఎంతో [బ్రతిమాలిరి. 
పార్వతినిదెచ్చుట తమ బాధ్యతయనిరి. మంత్రి తన ప్రాణములొడ్డియెినను తనతపస్సు 
ధారబోసియైనను పార్వతిని దెత్తునని వాగ్దాన మొనర్చినగాని సదాశివుడు వినలేదు. 
పార్వతి లేని వివాహము సదాశివునకు బలవంతపు బ్రాహ్మణార్థముగా నుండెను. 
ఆతండు వివాహము ఐదుదినములు జరుగుటకు వీలు లేదనియు నారాత్రి 
యొక్కపూటతోనే ముగించిన నాసంబంధమున కొప్పుకొందుననెను. గద్వాల వారిదివిని 
తొలుత బెట్టుసరిచేసిరి కాని తరువాత చేయునదేమియు లేక వల్లెయనిరి. లేనిచో 
మొదటికేవోనము వచ్చునట్లుండెను. ఎంతయుత్సాహముతో వివావా 
ప్రయత్నమారంభమైనదో యంత నిరుత్సాహముతో ముగిసినది. లగ్నము నాకబలి 
అప్పగింతలన్నియు నొకేరాత్రి తెల్లవారువజికు సమాప్తమై పోయినవి. తమ 
కాశాభంగము కలిగినందుకు గద్వాల వారందజు ముఖములు ముడుచుకొనిరి. 
వివాహము జరుగుచున్నంతసేపు సదాశివుని మనసు మనస్సులోలేదు. పురోహితులేమి 
చెప్పుచుండిరో తనచే నేమి చేయించుచుండిరో ఆతనికేమియుం దెలియదు. తెల్లవారగనే 
బంధువులందజు ఎవరి త్రోవ వారు పట్టిరి. సదాశివుండు తన పార్వతి లభించునంత 
వజకన్న పానముల ముట్టననియు విద్రోహుల నణచనిదే వీరకంకణముగా మారిన 
వివాహకంకణము వినర్జించననియు (ప్రతిజ్ఞ చేసెను. రుద్రకుమారుండు 
కొంతపరివారమును పల్లెవారి సేమము తెలిసికొని వివరములరసి వచ్చుటకు పంపించెను. 
సదాశివుండు పార్వతిని వెదకుటకు సన్నద్ధుండయ్యెను. మంత్రియు రాణిగారును 
నెంత చెప్పినను వినలేదు. రాత్రి వెదుకంబోయిన వీరరాజు సిద్దీయం బరులింకను 
తిరిగిరాలేదు. సదాశివుడు వెదుకబోయినచో నేమి ప్రమాదము సంభవించునో 
శత్రువుల సంఖ్య యెంతటిదో ఎదుటి బలాబలములు తెలియకుండ మొండితెగువతో 
బోయిన మూర్భతయగునని ఎంత పోరాడి చెప్పినను సదాశివుండు వినునట్లులేదు. 
వెంబడి కొంత సైన్యమిచ్చి పంపుదమన్న దండనాథుడండలేడు. వెంబడి పంపించిన 
వారిలో విద్రోహులెంద బుందురో తాను కూడ వెంబడించిన నగరమున 
నేమైననుత్సాతము సంభవించునో యేమోయని వివిధాలోచనములతో మంత్రి 
తలమున్మలగు చుండెను. ఏమైననుసరే యువరాజును మాత్రము ఒంటిగా విడువరాదు. 
తనబుద్ధి బలముడుగునంత వజికు తన భుజములందు వీరరక్తముబుకునంత దనుక 
ప్రభువుల యుప్పుతో పెరిగిన శరీరమున ప్రాణములున్నంత వణకు యువరాజుగారి 


38 తెలుగు వీరుడు 


యరికాలుకు ముల్లునాటకుండ చూచుట తన బాధ్యత యని నిశ్చయించుకొనెను. 
తాను నమ్మిన బంట్లను తనతండ్రి కాలమునుండి సేనలో పని చేయుచున్నట్టి వారిని 
తన యంగరక్షకులను నూర్షురిని తీసికొని యువరాజు వెంబడి పార్వతిని వెదుకుటకు 
ప్రయాణమయ్యెను. యువరాజునకెట్టి యిక్కట్టు సంభవించునో యని రాణిగారు 
మతియు నవవధువులగు లింగాయమ్మ శివాయమ్మ దుఃఖీంచుచుండ వారికి ధైర్యము 
చెప్పి బయలు దేరెను. యువరాజును మధ్య నశ్వముపై నుంచి ప్రక్కతానుండి చుట్టు 
అశ్వ సైనికుల నుంచెను. రెండు గంటలకు వారు జింకలదిన్నె యడవి సమీపించిరి. 
అచ్చట రాత్రి నుండి చుట్టు కావలికాయు సైనికులగుపడిరి. వీరరాజు సిద్దీయును 
నడవియందుండిరని తెలిసికొని చెట్టుకొకరు పుట్టకొకరై వెదుక మొదలిడిరి. ఆ 
భీకరారణ్య మధ్యభాగమున చొరరాని ఇల్లెంద పాదలు పరికిగుంపులు 
దంతితుప్పలన్నియు కలియవెదకిరి. అరణ్యాంతర్భాగమున సదాశివ రుద్రకుమారులు, 
వీరరాజును సిద్దీని కలిసికొనిరి. వీర రాజొక పెద్దచెట్టెక్కి యడవియంతయు 
కలియంజూచెను. సమీపమున నొక లోయలో చెట్ల సందులనుండి పైకిపాగ 
వచ్చుచుండెను. వీరరాజునకది యాశ్చర్యము కలిగించెను. వెంబడే మంత్రిని పిలిచి 
చూపించెను. మంత్రియాపొగవచ్చెడు చోటు విద్రోహులకునికిపట్టు కావచ్చునని 
యూహించెను. క్రిందికిందిగి సైనికులందటిని సమీకరించి లోయలోనికి దిగిరి. 
అంతర్భాగమునకు వెడలిన కొలది యాలోయ భయంకరముగా నుండెను. లోపల 
విశాలస్థలమున్నట్లు ఎవరికిని తెలియరానట్టి దట్టమైన చెట్లగుంపులు పొదలు 
చుట్టునుండెను. వీర రాజు సిద్దీసహాయముతో చక్కని వ్యూహమును బన్నెను. 
లోయచుట్టు సైనికుల నుంచిరి. పొదరిండ్లతోనిండిన గుహను సమీపించి దానిచుట్టు 
నాల్గువరుసలుగా భటులను నిలిపిరి. కాని లోనికి మార్గమెట్లో తెలియరాకుండెను. 
ఎంతోసేవు వెదుకగా నొక పెద్దవటవృక్షము దానికొక విశాలద్వారమంతటి 
తొరటముండెను. అది మార్గము కావచ్చునని యూహించిరి. లోపల నెంతమంది 
యున్నారో వీరొకరొక్కరే పోయిన హతమార్చెదరుకదా! లోనికెట్లు వెడలుటయాయని 
కొంతసేపు వితర్మించుకొనిరి. యువరాజు ముందుకువచ్చినిలిచి తానే మొదట 
దిగెదననెను. మంత్రి యాతని వారించెను. వీరరాజు ముందుదిగెను. ఆ తరువాత 
మటికొందటు దిగిరి. ఇట్లు సుమారేబది మంది సైనికులు దిగువజకు వీరరాజు 
లోపలనే యొక మూలకు నక్కి కదలకుండెను. ఏబదిమంది కూడగనే ఒక్కుమ్మడి 
గుహాంతర్భాగమున కట్టహాసముతో పరిగెత్తి లోపల వంటలు వండెడు పదిమంది 


సదాశివరెడ్డి 39 


విద్రోహులను చుట్టుముట్టి బంధించిరి. తక్కిన వారెక్కడ యని ప్రశ్నించగా దోపిడి 
జరిపిన సాయంత్రమే రామకృష్ణుండు మున్నగువారింకొక చోటికి దోపిడికి వెడలినట్లును 
మధ్యాహ్నము భోజనమున కందరువత్తురనియు తెలిసెను. పార్వతిని గుతించి యడుగ 
వారొక మూలకు తీసికొనిపోయి చూపించిరి. పాపము పార్వతి యొక చెట్టునకు 
కట్టంబడి యుండెను. ఆ కట్లతోడనే మూర్చపోయి మూల్లుచుండెను. కట్లువిప్పి పార్వతిని 
గుహబయటికి తీసికొనివచ్చి సదాశివునకప్పగించి మంత్రాలోచనకుంగడంగిరి. త్రాళ్ళతో 
కట్టుటచే పార్వతి చేతులుకాళ్ళు ఒడలంతయు కందిపోయెను. ఏడ్చి యేడ్చి ముఖము 
జేవురించెను. కన్నుల పొట్టలుబ్బియుండెను. సదాశివుండామెపైంబడి వెక్కి వెక్కి 
యేద్చెను. పార్వతికి తన ప్రాణనాథుని చేరుకొన్నందు కానందము తనకుంగలిగిన 
యాపదకు దుఃఖము రెండు పొరలివచ్చెను. ఇట్లు పొరలి వచ్చిన నీ రెంటికి 
బాహిరరూపము అ[(శ్రుకణములే. ఇంక జాగు చేసిన బాగుండదని పట్టుబడిన వారి 
వలన విద్రోహుల బలమెంత యున్నదో తెలిసికొని వీరరాజునకు తగిన 
యుపాయములు చెప్పి మంత్రి సదాశివులు పార్వతిని దీసికొని నూర్గురు భటులతో 
పట్టణమునకుపోయిరి. వీరరాజు సిద్దీలొకచోజేరి సంప్రతించుకొనిరి. నూరుగురు 
భటులతో వీరరాజు లోపలప్రవేళించెను. మిగిలిన పరివారములను సిద్దీ వృక్షాగ్రములపై 
పొదరిండ్లమాటున గుహచుట్టును లోయయంతట నుంచెను. వీరరాజునకు గుహయొక్క 
వైశాల్యము చూచినంతనే యాశ్చర్యము కలిగెను. అది వెయ్యి మందికి తగినంత 
వసతి కలిగియుండెను. ఒకచో వివిధాయుధము లుండెను. మణియొకచో వంట 
సంభారము లుండెను. అన్నముకూర లింకొకవైపున నుడుకుచుండెను. అచ్చటనే 
నాలుగేట పిల్లలు కల్లుండెను. ఇంకొక ప్రక్క విద్రోహుల దుస్తులు మున్నగునవి 
యుండెను. ఒక మూలలో మంచిగా నలంకరించిన (ప్రదేశముండెను. అది 
రామకృష్ణుండుండు తావని వీరరాజనుకొనెను. అచ్చటనే ఎన్నాళ్ళనుండియో దోపిడిచేసి 
తెచ్చిన సొమ్ములు బట్టలుగల భోషాణములుండెను. వీరరాజిట్లు గుహయంతయు 
పరీక్షించెను. సుమారొక గంట ప్రతీక్షించిన తరువాత ద్వారమువద్ద కావలియున్నవాండు 
పరుగెత్తుకొనివచ్చి విద్రోహులు దూరమునుండి వచ్చుచున్న వార్త నెటిగించెను. వీరరాజు 
సైనికులను సన్నద్దులుకండనెను. అందజు మూలమూలల కొదిగి సమయమునకై 
చూచుచుండిరి. విద్రోహులొకరొక్కరే రాజొచ్చిరి. ఇరువది మంది వచ్చిన తరువాత 
రామకృష్ణుండుకూడ వచ్చెను. గుహయందెవ్వరు లేమిచే వచ్చిన వారేదో కొంపమునిగి 
యుండునని అటునిటు చూచుచుండిరి. కాని ప్రొయ్యిపై నన్నముడుకుచుండుటచే 


40 తెలుగు వీరుడు 


ప్రమాద మేమియు లేదనుకొనిరి. ఇంతలో కొందజు దోచుకొన్న సొమ్ములతోవచ్చి 
చేరిరి. వీరరాజు వచ్చినవారి నొక్కొకరినే పరీక్షిగా నొకమూలనుండి చూచుచుండెను. 
వారియందు కొందజు రాజకీయోద్యోగులు, అంతఃపురమున పనిచేయువారు. 
వీరందజు గూఢచారులై యుండిరని వీరరాజు గ్రహించెను. ఇంకను దొంగలు 
వచ్చుచుండిరి. వీరరాజు హృదయమాగలేదు. వెలుపలనున్నవారు పారిపోకుండ 
సిద్దీయున్నాడుకదా యనుకొని లోనికివచ్చినవారిని బంధింప సైనికులకు సంజ్ఞచేసెను. 
వీరొక్కుమ్మడి పైం బడగనే దొంగల గుండెలు నీరైపోయెను. రామకృష్ణుడు 
కత్తియందుకొని గర్జించుచు వీరరాజుపై కురికెను. కాని ఎక్కడి వీరరాజు ఎక్కడి 
రామకృష్ణుండు. తరతరములనుండి ప్రభువులకై ప్రాణము లర్చించుచు వారి సొమ్ముదిని 
పెంచిన కండబలముతో గుండె బలముగల వీరరాజు ముందు కుత్సితుండు వంచకుడు 
స్వామి ద్రోహి దొంగయగు రామకృష్ణుడు నిలుచునా! ఒక్క వేటుతో రామకృష్ణుని 
చేతిలోని కత్తి యెగిరి పోయినది. వీపుపైంబడిన యొకపిడిగ్రుద్దుతో చిన్నప్పటి 
దొండాకుపసరు పడినది. సిద్ధముగానున్న సైనికులతో రాత్రియంతయు తిరిగి తిరిగి 
మధ్యాహ్న భోజనమునకై వచ్చిన దొంగలేమి పోరాడెదరు? పోరాటము లేకయే 
చిక్కినవారవలీలగా చేతులెత్తి నమస్కరించిరి. ఇంకను వచ్చెడివారు వెనుదిరిగి 
పారిపోయిరి. గుహనుండి హెచ్చరికతో పరిగిడుచు వచ్చెడివారిని జూచి లోపల 
యుద్ధ మారంభమై యుండునని యూహించి సిద్దీ బయటనున్నవారి పని పట్టుటకు 
సైనికులకు సంజ్ఞయొనర్చాను. చెట్టుకొక సైనికుండుదిగి వారినందటిని పట్టిబంధించిరి. 
బయట లోపట పట్టుబడిన వారి సంఖ్య మొత్తము నూరు. వంటలు గూడ సిద్ధముగా 
నున్నందున వీరరాజు దొంగలను కూడుగుడువనిచ్చి లోపలనున్న దోపిడి 
సామానులును, వారి ఆయుధములును తక్కిన వస్తుజాలమంతయును దొంగల 
నెత్తులపైం బెట్టించి పట్టణమునకు బయలుదేరెను. సాయంత్రము నాలుగున్నరకే 
బందీలతో పట్టణము చేరుకొనెను. పట్టణమున చెట్లపై గోడలపై మిద్దెలపై దారులందు 
జనులు బారులుదీరి దొంగలను చూచుచుండిరి. వారి ముందునుండి 
పోవునప్పుడొక్కరొక్కరు ముఖములపై తుపుక్కున నుమ్మివైచుచు తిట్టుచు తమకున్న 
కోపమును కసిని వెళ్ళంబోసికొనిరి. దొంగల నందటిని బారులుగా నిలువంబెట్టి 
మంత్రి రాణిగారు సదాశివ రెడ్డి వారియందెవ రెవరు తమకు పరిచితులో చూచిరి. 
రామకృష్ణుని ముఖమున కత్తివేటునకైనను నెత్తురు చుక్కలేదు. నిగళబద్దుందైన 
రామకృష్ణుడు రాణిగారు సమీపించుట తోడనే ముఖమెత్తలేక పోయెను. ప్రస్తుత 


సదాశివరెడ్డి 41 


మందటిని కారాగార మందుంచునట్లు వీర రాజుతో చెప్పి వెడలిపోయిరి. 
రుద్రకుమారుండు పట్టణమున మటియు (గామ(గామముల దొంగలగుంపు 
పట్టుబడినదనియు వారితోపాటు కొంతధనము గూడ లభించినదనియు ఎవరెవరి 
సొమ్ములు దొంగలపహరించిరో వారువచ్చి నిరూపించి తిరిగి వారిసొమ్ములు తీసికొని 
పోవచ్చుననియు దండోరా వేయించి చాటించెను. ఊరూరి ప్రజలువచ్చి దొంగలను 
చూచి తిట్టి పోవుచుండిరి. వారము దినములలో పెక్కుమందివచ్చి వారివారి యపహృత 
స్వాపతేయమును మజిల తీసికొనిరి. రామకృష్ణునకును మతికొందటికిని నురిశిక్ష 
విధించి మిగిలిన వారికిందగిన దండనమును విధించిరి. నాటితో రామకృష్ణుని 
రాజవిద్రోహము మున్నగు చర్యలంత మయ్యెను. 
-8- 

పార్వతి యొడలంతయు హూనమైపోయెను. నాలుగు దినములదనుక నామె 
గోలుకొనలేదు. తనకు జరిగిన పరాభవమేకాక యేమియు నెఖుగని తన తండ్రి 
మరణ మామెకు గోరుచుట్టుపై రోకటిపోటయ్యెను. “ఆవులావులు పోట్లాడి మధ్య 
లేగలకాళ్ళు విరుగ ద్రొక్కవలెనా?” ఉజుముతిమి “ఊసు కన్నుల వానిపై బడినట్లు” 
విద్రోహుల దుండగములొక పేద రైతుపైనా? ప్రపంచ స్వభావమే యిట్టిది కాబోలు! 
ఏ సంబంధము లేని యేపాప మెజుగని బీదలకే యాపదలు కలుగును కదా! పాపము 
పార్వతి తండ్రిలేని యనాథయయ్యెను. తనను చేతులార పెంచి పెద్ద యొనర్చినతండ్రి 
తనను రాణిగా చూచు భాగ్యమునకు నోచుకొన లేదేమో! లేక రాజ సంబంధమందుటకు 
తన తండ్రిని తానే బలిగా నానర్చెనోయని ఆమె హృదయ మెంతో గుంజాటన పడెను. 
ఆనంద కిరణములతో కళకళలాడు నామె వదనము మ్లానమయ్యెను. పితృమరణ 
దుఃఖమామె హృదయము గారియపెట్టెను. పార్వతి దీనస్థితింజూచి సదాశివుని 
జాలిగుండె కరగి పోయెను. రేయింబవళ్ళు పార్వతికి పరిచర్యలు చేయుచు సాంత్వన 
వాక్కులంజెప్పుచు నోదార్చుచుండెను. సదాశివుడు పార్వతినింక నా పల్లెకు 
పంపదలంచలేదు. కనుక ఆమె తల్లిని ఆప్తులను రప్పించి యంతఃపురమున నుంచెను. 
వారికెట్టి లోటును కలుగకుండ చూచుటకై యంతఃపుర పరిచారికల కనుజ్ఞయయ్యెను. 
శివాయమ్మ లింగాయమ్మలుకూడ అనిమని లేకుండ పార్వతిని సోదరీ 
భావముతోంజూచిరి. రాణిగారు దినదిన మెక్కుడభిమానముతో నాదరించెను. ఇంక 
సదాశివుండన్ననో పార్వతిని తన హృదయాధి దేవతగాం జూచుకొనెను. పార్వతి 
తనపితృ మరణ దుఃఖమను పీడకలను అంతఃపురమందలి యాదరముచే తను, తన 


42 తెలుగు వీరుడు 


హృదయాధినాథుని కూరిమిచేతను మెల్లమెల్లగా మజచిపోయెను. కాలగర్భమున 
నిటులనే కొన్ని నెలలు గడచి పోయెను. రాణి శంకరమ్మగారు వయోవృద్దురాలగు 
చుండెను. సదాశివుండిప్పటికీ సకల రాజ్యాంగ తంత్రములందు నిపుణుండయ్యెను. 
రాణిగారికి తన తరువాత సదాశివుండు రాజ్యమునకు వన్నె తేగలడని హృదయము 
కుదుట పడినను ఒకకోరిక మాత్రముందెను. ఆమెచేతులార తన సదాశివునికి 
పట్టాభిషేకమొనరించి ఆతండు రాజ్యభారము వహించి నడుపుచుండ కన్నుల 
పండువుగాచూచి తాను రాజ్యచింతనము వీడి పరమేశ్వర పాదారవిందారాధన 
మొనర్చుచు జీవిత శేషమును గడుపవలయునని నిశ్చయించుకొనెను. ఆమె యొకనాడీ 
సంగతి రుద్రకుమారునితో ప్రస్తావించెను. రుద్రకుమారుండుగూడ నీ తరుణమునకై 
వేచియుండెను. సదాశివుని భుజస్మంధములపై రాజ్యభారముంచి దానికి తోడుగా 
దన బుద్ధిబలముపయోగించి నూతన దుర్గ నిర్మాణమొనరించి సేనలంబెంచి 
బొక్కసమునింపి క్రమక్రమముగా రాజ్యమునుబెంచి సాటిసామంతులతో మైత్రియొనర్చి 
తురకల కెదురొడ్డి నిలిచి దక్షిణాపథమున నాంధ్ర దేశమున మఅల నొక విస్తీర్ణ 
సామ్రాజ్యమును నెలకొల్పవలయునని తాను గన్నకలలు నిజమగుటకు నాంది 
ప్రాయమైనది సదాశివుని పట్టాభిషేకమేకదా! తనకింతకన్న కావలసినదేమున్నది. 
రాణిగారిది సదభిప్రాయమని చెప్పి పార్వతీ సదాశివుల కల్యాణము పట్టాభిషేక 
మొక్కపరి జరిగిన మంచిగా నుండుని సూచించెను. రాణియు వల్లెయనెను. 
వివాహమునకు పట్టాభి షేకమునకు ముహూర్తము నిశ్చయమరయ్యను. 
నిజామలీయంగీకారమునకై రాణిగారు వేయి వరహాలు నజరానా పంపించెను. 
సుల్తానంగీకరించెను. పల్లెలు పట్టణములు యువరాజ పట్టాభిషేకోత్సవమునకై 
యలంకరింపంబడియెను. బంధువులకు నాప్తులకు నాహ్వానములంపంబడియెను. 
అది యేమి చిత్రమోకాని దసరా వేడుకలప్పుడు పరిచితుండై నప్పటినుండి సదాశివునిపై 
ప్రజలందటథికి నమితమైన యభిమానము (పేమ దినదినప్రవర్ధమానము కాంజొచ్చిను. 
ఆతండు స్వారికై బయలుదేరు నప్పుడు వేటకుం బోవునప్పుడు మతి యే యితర 
సమయములందైనను ప్రజలందు కలిసి మెలసి తిరుగుచున్నప్పుడాతని వీరమూర్తిని 
సందర్శించుటకై యాబాలగోపాలము గుమిగూడి యానందించి ఆశీస్సులను 
గురిసెడివారు. తమ యభిమానమింతగా చూరగొన్న యువరాజు ప్రేమించిన కన్యతో 
వివాహము మతియు పట్టాభిషేకము ఈ రెండు శుభవార్తలు విన్న తరువాత ప్రజల 
యానందమునకు మేరలేదు. వారికేదో సంపద యొటిగినంత సంతోషముండెను. 


సదాశివరెడ్డి 43 


యువరాజు ఆనందమే తమయానందమని భావించు ప్రజలెంత ధన్యులు! 
ప్రజాహృదయ సీమలందు ప్రభుత్వము నెరపిన ప్రభువులెంత పుణ్యాత్ములు! పరిపాలక 
వరిపాలితుల మధ్యనట్టి (పేమ కుదురుటకు వారెంతనుకృతులోకదా? 
రాజ్యమందంతటను ఇంటింట వివాహము జరుగుచున్నట్లుండెను. ముహూర్తము 
డాసిన కొలది ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. ఎవరికిం దోచిన 
కానుకలు వారు తెచ్చుచుండిరి. నిజామలీ ప్రభువు పట్టాభిషేక సందర్భమున 
మంత్రియగు మీరాలం నవ్వాబుతో కానుకలు మటియు శుభసందేశములతో నొక 
ఫర్మానా పంపించెను. భట్లు (బ్రాహ్మణులు పండితులు కవులు గాయకులు వచ్చి వారి 
వారి విడుదులందు బసచేసిరి. బంధువులు ప్రభుత్వోద్యోగులు బహుమతులతో 
నరుదెంచిరి. పట్టణమున పల్లెలందు బీదలకు సాధువులకు నన్నదానము వస్రదానము 
పుష్కలముగా జరిగెను. సైనికులకు బిరుదప్రదానములు జరిగినవి. కారాగార 
బద్దులగువారు కొందటీ శుభసమయమున విడుదల చేయంబడిరి. అందటి సంతోష 
మొక యెత్తు పార్వతియానంద మొకయెత్తు. తానెవరికై జన్మించెనో, తనకై యెవరవతార 
మెత్తిరో. తానెవరిని కాపాడెనో, తన్నెవరు రక్షించిరో, తన హృదయ మెవరికర్పించెనో 
తన కెవరిహృదయములభించెనో ఆ వీరుడు ఆ దయాశాలి ఆ రసికుండగు 
సదాశివునితో తన కెడతెగని బంధము, పవిత్రమగు ఆర్షధర్మబంధము, అగ్నిసాక్షిగా 
వివాహ బంధము జరుగుటయేగాక నా వీరమూర్తి మస్తకము మణిమకుట భూషితముగా 
నున్నది. భుజములు రాజ్యభారమును మోయనున్నవి. అంగుళులాజ్ఞాము ద్రికల 
ధరించనున్నవి. పట్టరానిసంతోషముతో పార్వతి యుక్కిరి బిక్కిరయ్యెను. శు 
భముహూర్తము డాయగనే పెండ్లిపీటలపై గూర్చున్న పార్వతీ సదాశివులొకరి 
వముఖవములొకరుచూచుకొని చెవ్పరానినంతోషమును అంతకన్న 
నెక్కుడాశ్చర్యమనుభవించిరి. పూర్వమొకరి నొకరు చూచుకొన్నప్పుడు సాధారణమైన 
దుస్తులందేచూచుకొనిరి. కాని సదాశివుని పెండ్లికొడుకుగా చూచిన పార్వతి 
కాతడొకయవతార పురుషుండుగా గోచరించెను. ఆ దివ్యవిగ్రహమును జూచి పార్వతి 
నయనములానందా(శుపూరము లయ్యెను. పెండ్లి కూతురగు పార్వతి వివిధ 
భూషణభూషితయై స్వర్ణాంబర ధారిణియె మేలిముసుగు ధరించి దేవకన్యవలె, 
జ్యోత్నామూర్తివలె, సుధారాశివలెం గన్పట్టెను. వివాహ మతివైభవముగా జరిగినది. 
వివాహము ముగిసిన మూడవ దినము సదాశివుని పట్టాభిషేకము వేదోక్తముగా 
భూసురాశీర్వచనములతో ముగిసినది. దానధర్మములు సంతర్పణలు సంభావనలు 


44 తెలుగు వీరుడు 


బాగుగా జరిగినవి. కవివృషభులకు సంతర్పణలు సంభావనలు బాగుగా జరిగినవి. 
కవివృషభులకు గండ పెందేరములు, పండితాఖండలులుకు కుండలమండలములు, 
ఘనజటా పాఠులకు గోగణములు, ధీరులగు సరదారులకు వీరకంకణములు 
బహుమతులు లభించినవి. ఊరూర వేడుకలు పెచ్చుగా జరిగినవి. మణిమకుట 
మస్తకమును ధరించి రత్నపీఠికనున్న సదాశివుడు పార్వతి కనులకు భూలోక 
దేవేంద్రుడట్లు గోచరించెను. ప్రజాపాలనకై, ధర్మరక్షణమునకై ప్రమాణము 
స్వీకరించినప్పటి సదాశివునిమూర్తి కన్నులుండిన వారెల్ల చూడందగినది. ఆ పవిత్రమైన 
బాధ్యత స్వీకరించునపుడాతని యొడలుప్పొంగినది. శాంతగంభీరమైన యాతని 
ముఖమండలము పూర్వహైందవ రాజవ్య ధర్మరక్షణ దీక్షాదక్షతను ప్రసరించినది. 
కంకణ బద్ధమగు దక్షిణహస్తము గురుతనెరపినది. 
-9- 

వివాహ పట్టాభి షేకములు వైభవముగా ముగిసిన తదుపరి బంధువులు 
పరివారము ఎచ్చటి వారచ్చటికి వెడలిపోయిరి. సదాశివుని విభవముజూచి సుల్తానంపిన 
కాన్మలు దెచ్చిన మీరాలం నవ్వాబు కనులు గుట్టినవి. సామంతరాజునకు ఒక 
జమీందారున కింతవైభవమా యని మత్సరపడెను. సదాశివునకు జరిగిన ప్రతిగౌరవము 
తనకు తన ప్రభువునకు లొచ్చని భావించెను. అందజు కానుకలుదెచ్చి కటములతోం 
బోయిన నీతడు మాత్సర్యముతో పోయెను. ఒకరి కలిమిజూచి యోర్వని 
దుర్గుణమిట్లెందటికో యుండదు. ఇచ్చటి సంగతుల నచ్చట నవ్వాబుతో గోరంతలు 
కొండంతలు చేసిచెప్పెను. సదాశివుని పాలనమున నతివృష్టియనావృష్ణులు లేక ఈతి 
బాధలు తొలగి క్షామడామరములులేక చోరాగ్ని భయవిరహితమై కాలము 
సుభిక్షముగానుండెను. ప్రతిపౌరుండు తనకుం గలిగినదానితో తృప్తిపడి దేహియని 
వచ్చెడు వారికి తృణమోపణమో ఇచ్చెడువాండు. సదాశివుడు తన యాస్థ్థాన 
మందెచ్చటను గోవధ జరుగరాదని శాసించెను. ఇది ముసల్మానులకు కంటగింపుగా 
నుండెను. ఈవార్త మీరాలంకు తెలిసిన వెంటనే యాతడు నిజామలీకి ఇది ప్రభు 
ధిక్కారమని తెలిపెను. కాఫరుడగు సదాశివుని చర్యలు ఇస్లాం మతమునకు 
విరుద్ధములని కొండెములు కల్పించి చెప్పెను. తగు చర్య తీసికొనవలయునని 
నిజామలీని ప్రోత్సహించెను. నిజామలీకి తొలుత కోపమువచ్చినది కాని రాణియగు 
శంకరమ్మగారి మనస్సునకు కష్టము కలుగునేవోయని మిన్నకుండెను. 
సుల్తానూరకుండుటచే మంత్రిగారి కోపము మటింత పెరిగి పోయినది. ఇది యిట్లుండ 


సదాశివరెడ్డి 45 


నిజామలీ సాల్గిరా యుత్సవములు సమీపించెను. రాణిగారు సదాశివుని పిలిచి 
“నాయనా నీవు రాజువైనప్పటినుండి మన ప్రభువును దర్శించలేదు కనుక వారి 
జన్మ దినోత్సవములకు కానుక లెటైన పంపవలసి యున్నవిగదా! నీవే స్వయముగా 
హుజూరుగారి దర్భారునకు పోయి రావలసినదనెను. సదాశివున కీపని సుంతైనను 
నిష్టములేదు. స్వతంత్రముగా హిందూరాజ్యమును స్థాపించనున్న తాను తురకల 
దొర కొలువునకేగి వంగివంగి సలాములుచేసి నీకు దాసుండనీ తొత్తునకు 
దాసుండననుట కాతని హృదయ మంగీకరించలేదు. ఇదిగాక తనను వారెట్లు చూతురో! 
తన మర్యాదకు భంగము కలుగునేమోయని వెనుక ముందులాలోచించుచుండెను. 
ఈ విషయమున రుద్రకుమారుం డేమనునోయని తన శంకను తెలిపి ఆతని యభిప్రాయ 
మడిగెను. మంత్రికింగూడ ఇది విషమ సమస్యగాందోంచెను. చివరకు మంత్రియు 
రాణిగారి మాటకాదనలేక పోయెను. ఏది యెటులైనను సరియే ఒకసారి సుల్తాను 
దర్బారు చూచివచ్చిన బాగుండునని నిశ్చయమయ్యెను. సాల్గిరా వణకు సదాశివుండు 
తగిన సిబ్బందితో తన పరివారముతో కాన్మలుగొని హైదరాబాదు చేరుకొనెను. 
సమయమునకు దర్భారునకు పోయెను. ఆహ్వానించుటకు దర్భారు ద్వారముకడనున్న 
మీరాలం మంత్రి సదాశివుని చూచియు చూడనట్లు నటించెను. సదా శివున కిది 
ఆదిలోనే హంసపాదువలె గోచరించెను. ముందు ముందెంత యవమానము 
పాలుగావలసియున్నదో యని తహతహ పడెను. ఎంతో సేపటికిగాని తనకు పిలుపు 
వచ్చినది కాదు. కానుక లర్పించు నపుడుగూడ తన తోడివారు తన కన్న చిన్న 
సంస్థానాధీశ్వరులు ముందుగాంబోయిరి. ఇది యంతయు దనయెడ వారికున్న 
మాత్సర్యమని సదాశివుండు తొందజగా గ్రహించెను. కానుక లర్చించునప్పుడొక్క 
రొక్కరు ముందుకు పోయి తలవంచి ఏడుమారులు సలాముచేసి కానుకలిచ్చి వెనుక 
వెనుకకు నడచి వచ్చుచుండిరి. సదా శివునకిది దుర్భరముగా నుండెను. ఐనను 
తానచ్చట చేయునదేమియు లేదు. మొదట రాకుండనే యుండవలెను వచ్చిన తరువాత 
“ననువుగాని చోట నధికులమనుకొనుట” బాగుండదని తానును నట్లే యొనర్చెను. 
వంగిసలాము లొనర్చు నప్పుడొక్కొక్క సలామున కాతని హృదయములో నొక్కొక్క 
బాకుంగ్రుమ్మి నటులుండెను. నిజామలీ సదాశివుని ఈతండేనాయన్నట్లు ఎగాదిగ 
చూచెను. ఆ చూపులను సదాశివుని చూపులు నేనే యన్నట్లెదుర్శొనెను. సదాశివుండు 
కాన్మలిచ్చి తన యాసనమున గూరుచుండెను. సుల్తాను చుట్టునున్న సామంతులు 
నవ్వాబులు జాగీరుదారులు జమీందారులు సుల్తాను మజియు మీరాలం మాటలో 


46 తెలుగు వీరుడు 


మాటకలిపి తందాన యనుచుండిరి. సదాశివున కీవంతు పాటపాడువారిని 
జూచినంతనే యొడలంతయు తేళ్ళు జెజ్టులు ప్రాకినట్టుగా నుండెను. తాను 
మాత్రములుకక పలుకక కూర్చుండెను. మీరాలం పరీక్షతో చూచుచుండెను. 
సదాశివుండింకను గంభీరమూర్తియయ్యెను. ఎవరి తావులకు వారు వెడలిపోయిన 
తరువాత మీరాలం నిజామలీకి సదాశివుడు గర్విష్టుండనియు ఇస్లాం మతద్వేషి 
యనియు ఆతని మౌనము ధిక్కార సూచకమనియు లేనిపోనివి కల్పించి నీలాపనిందలు 
మోపెను. తన పని ముగిసిన పిదప సదాశివుం డొక్కక్షణమైనను హైదరాబాదులో 
నిలువలేదు. వీలైనంత వేగముగ తన పట్టణము చేరుకొనవలయునని తొందరపడెను. 
పరాభవాగ్ని హృదయమున నొకవైపు మండుచుండ నంతకన్న నెక్కువగా మ్లేచ్చదాస్యము, 
వారితోడి పొత్తింకొకవైపు బాధించెను. తన మందిరము చేరగనే తొలుదొల్ల నాతడు 
స్నానముచేసి శుచియై ప్రాయశ్చిత్త మొనర్చుకొనిన తరువాత మాతృ సందర్శనమున 
కేగెను. రుద్రకుమారునికి సదాశివుని హిందూ ధర్మాభిమానమునకు నవ్వువచ్చెను. 
ఈ యభిమానమే ముందు ముందాతని స్వతంత్ర రాజ్యపాలకునిగాం జేయునని 
యానందించెను. రాణియు కుమారుని ధర్మనిరతికి లోలోన నానందించినదే కాని 
పైకి ప్రకటింపలేక పోయినది. సదాశివుండచ్చట తనకు జరిగిన యవమానము 
నవిస్తరముగాం జెప్పెను. రాణిగారంతయు విని “అది పొరపాటు కావచ్చును. 
ప్రభువులకు మనకున్నంత సన్నిహితత్వమే యితర సంస్థానాధీశ్వరులతో నుండంబోదు. 
మన సంస్థానమన్న మనమన్న నెంతో గౌరవముగా నాదరింతు”రని సవరించి చెప్పెను. 
కుమారిని హృదయోద్వేగముగని ఆ వింత యూహయెటు దారితీయునోయని తహతహ 
పడినది. కాని రుద్రకుమారుని హృదయము తన ప్రభువునకు మ్లేచ్చులవలన జరిగిన 
నమర్యాదకు బాధపడినది. భగవదిష్టమున్నచో మంచి కాల మెన్నటికైన రాదాయని 
లోలోన ననుకొనెను. ఈ సంఘటనతో యువరాజునందు పట్టుదల నూత్నోత్సాహము 
ధర్మాభిరతి హెచ్చైనవి. 

అచ్చట మీరాలం నవ్వాబు మణతియు నితర మ్లేచ్చ సరదార్లకు సదాశివరెడ్డి 
నేతీరుననైన నుడికింపం జేయవలయునని వట్టుదల కలిగెను. సంస్థాన 
మందచ్చటచ్చటనున్న తరుకలకు రాదోజ్యోగములందు సైన్యమునందునున్న తురకలకు 
తమ వబ్బముల నాధారముగాగొని నంస్థానము నందేవో యల్లరులు 
లేవదీయవలసినదని యాదేశమైనది. వారి కప్పుడప్పుడు పురినెక్కించి యుసికొల్చ 
మత పక్షపాతముతో పాకురుబట్టిన గురువులగు ముల్లాలను పంపించిరి. గోవధము 


సదాశివరెడ్డి 47 


బ్రాహ్మణావమానము స్త్రీలను పరాభవించుటవంటి దుష్ట చర్యలు మజిల మొదలైనవి. 
రుద్రకుమారుని కిందేదో విపరీతముదోచినది. పవిత్రమగు నీకర్మ భూమియందు 
గోబ్రాహ్మణ స్రీలకు జరుగు పరాభవము గుహయందు నిద్రబోవు మృగరాజు నూరకయే 
పురికొల్పినట్లుగాం దోచినది. ఒడలంతయు నాపాదమస్తకము మంటలెత్తినవి. 
ఏమైననుసరియే తురకల దుండగముల సాగనీయకూడదని దృథనిశ్చయము 
చేసికొనెను. రాజధిక్మారము జరిగినచోట కఠిన దండనము విధించుటకు వీర రాజున 
కాజ్జయైనది. రాణిగారికీ సమస్య క్లిష్టముగా నుండెను. నిజామలీ ప్రభు విటువంటి 
పనులకు ప్రోత్సాహమిచ్చి యుండదు. ఇది యంతయు క్రింది యుద్యోగుల కుట్రయే 
కావచ్చునని నిశ్చయము చేసికొని మంత్రితో నాలోచించి హైదరాబాదు నగరమునకు 
వెళ్ళి ప్రభువును సందర్శించి నివేదించి వత్తునని ప్రయాణమైనది. “ముల్లును ముల్లు 
తోడనే తీయవలయు”నని సదాళివుండు తల్లిని తన యత్నము నుండి వారింపంజూచెను. 
కాని “గోటంబోవు దానిని గొడ్డండ్ల వణకు తెచ్చుట” పాడిగాదనియు “కన్నులుపోవునంత 
కాటుకి యనవసర మనియు రాణిగారు సపరివారముగా ప్రయాణమైనది. నగరము 
చేరుకొనిన పిదప నెప్పటియట్ల శీఘ్రముగా సుల్తాను దర్శనము కాలేదు. రాణి 
కాశ్చర్యము కలిగినది. మంత్రి గారికికూడ నీ విషయములందు కొంత జోక్యముండి 
యుండునని యూహించి రెండు దినములుండి సుల్తానును దర్శించి వివరము 
లెటిగించినది. నిజామలీ యాదర మందామెకు కించితెనను లోటు కనపడలేదు. 
పూర్వమట్లే యామెను సన్మానించి సంభాషించెను. హిందువులకు విరుద్ధములగు 
చర్యలు చేయ కూడదని శాసించునట్లుగా వజీరున కనుజ్ఞ నొసగెను. వజీరు కూడ 
ఆ గుంపులోని వాడేయని ఆతనికేమి తెలియును? రాణిగారు తన పని ముగించుకొని 
మటల మెదకునకు ప్రయాణమైనది. తాను చూచుచుండగనే రాణిగారు ప్రభువుతో 
శాసనము జారీచేయించి పోవుచుండుట మీరాలం మంత్రికి తక్కిన నవ్వాబుల 
కవమానముగా తోచినది. ముష్మరులను కొందణి నాయత్తపరచి నగరపు సరిహద్దులను 
దాటిన తరువాత మెదకు పొలిమేరలో రాణీపైంబడి హత్య యొనర్చుటకు పురికొల్చిరి. 
రాణిగారిని రంగమునుండి తొలగించిన వారాడినదాటగా పాడినది పాటగా 
నిరాఘాటముగా సాగిపోవునని తలంచిరి. ఆస్థానమందెట్టి యవక తవకలు జరిగినను 
రాణి గారొక్కమారు వచ్చి నిజామలీతో మాటలాడి పోయిన నంతయు చల్లబడును. 
ఎటువంటి విషయమైనను నిజామలీ మన్నించగలడు. రాణిగారు నిజామలీకి చేసిన 
సహాయ మట్టిది. ఖర్‌ద్లా యుద్ధమున నిజామలీ ప్రాణములు కాపాడిన రాణి కంత 


48 తెలుగు వీరుడు 


గౌరవముండుట యంత గొప్ప విషయము కాదుగదా! రాణిగారు లేక పోయినచో 
సదాశివుని పనిపట్టుట సులభమేయని యూహించి వారీ కార్యమునకుం గడంగిరి. 
రాణిగారు మేనాలోనుండిరి. కొమ్ముకు నలుగురు బోయీలు పదిమంది ఆశ్వికులు 
ఇంకొక ఎనమండుగురు దాసదాసీజనము అందజును ముప్పది మందికి తక్కువగనే 
యుండిరి. నగర ప్రాంతముల దాటగనే ఒక్కుమ్మడి యిరువదిమంది తురుష్కులు 
వచ్చి పైంబడిరి. ఉన్న పదిమంది వారితో పోరాటమునకు దిగిరి. కొందజు బోయీలు 
పలాయనమైరి. మతికొందజు చేజిక్కిన రాళ్ళ రప్పలతో యుద్ధము చేయుచుండిరి. 
దాసదాసీ జనము గొల్లుమనెను. రాణిగారి కెటుతోచదయ్యెను. తన యౌవనమున 
సేనావాహినుల నడిపి కృపాణపాణియె మత్తారాతిశీర్ష సుమమంజరులను కొనగోటగిల్లి 
వీర వనితయై వీరవిహారము సలిపినది కాని యిప్పుడామె వయస్సేబది తొమ్మిది. 
ముదుసలి సింహమువలె నామెమేనానుండి గర్జించుచు బయటికివచ్చి తన 
పరివారమును ముష్మరులపై పురికొల్పి క్రిందంబడిపోయిన యొక భటుని 
వాలుడాలుగొని తన పైంబడు వ్రేటులను తప్పించుకొనినది. భుజముపై చేతిపై బలమైన 
గాయములు తగిలినంతనే ఇంక నావృద్ధవీరాంగన పోరాడజాలక ప్రక్కనున్న 
యశ్వమునెక్కి శత్రువుల చేంజిక్కకుండ వెదకు దుర్గద్వారమువణకు 
పరుగెత్తుకొనుచువచ్చి ఆయాసముచే స్మృతిదప్పి గుజ్జమునుండి క్రిందంబడి పోయినది. 
పడిపోయిన రాణి నడికట్టును నోటగరచుకొని యశ్వము నగరము చేరవచ్చినది. 
రాణిని గొనివచ్చు గుజ్జమును కొందబు సైనికులు చూచి రాణిగారిని మందిరమునకు 
మోసికొని వచ్చిరి. ఆమె గాయములకు కట్లుకట్టిరి కాని, యామె తేరుకొనలేదు. 
రామకృష్ణుండు చనిపోయి ఎన్నోదినములైనది. ఆతని యనుచరులుగూడ వినాశమైరి. 
ఈ మధ్యన నిటువంటి విద్రోహము లెవ్వియు జరుగలేదు. రుద్రకుమారునికి 
సదాశివునికి కారణమేమియు బోధపడలేదు. రాణి మూర్చ తెలిసి ఆయాసముతో 
కొంతకొంత చెప్పినది. మరునాటికి చేరుకొన్న హతశేషులు క్షతగాత్రులు వివరము 
లెటిగించిరి. తురకల పన్నాగమని రుద్రకుమారుండూహించెను. సదాశివుండు లయకాల 
రుద్రుండయ్యెను. కాలమింకను కలిసిరాలేదు. ఓపికయే ప్రస్తుత కర్తవ్యమని సదాశివుని 
శాంతపఅచి రోషమును దుఃఖమును దిగమింగి రుద్రకుమారుండు భవిష్యదర్ధముల 
విచారించుచుండెను. విషమైన(మింగి కన్నులు మూసికొనవచ్చునుగాని, రోషమును 
దుఃఖమును (మింగినవారి తాపము భరింపరానిది. టొమ్మునకుంపటి బెట్టినట్లు 
సర్వాంగములు సంతప్తములై కంపమెత్తి భరింపరాని బాధగానుండునుకదా! 


సదాశివరెడ్డి 49 


ఆకనలుకొను కుంపటి రాజుకొని రాజుకొని పొగలు (గమ్మి ఒక్కుమ్మడి రగులుకొని 
మహాగ్నియుద్భవించి లోకముల దహించును. 
-10- 

సుమారు నెలదినములలో రాణిగారి గాయములు మానిపోయినవి కాని 
హృదయమందు గలిగిన గాయము మానలేదు. తనకు జరిగిన పరాభవమూరక 
పోదనియు దానిపై సంస్థాన భవిష్యత్తాధారపడి యుండుననియు మాసిపోయిన 
వనుకొన్న యల్లరులు మటౌక రూపముతో ప్రత్యక్ష మగుచుండెననియు రాణిగారు 
విచారసాగరమున మునిగిపోయెను. ఈ మానసిక బాధతోనామె దినదినముక్రుంగి 
కృశించుచుండెను. ఏదుర్ముహూర్తమున నామె మంచముపైంబడెనో కాని మజిల 
లేవలేదు. అంతఃకలహము లణగిపోయెననియానందించిన రాణికి కేంద్రప్రభుత్వపు 
పట్టుదల సదాశివుని యభిమానము చెకుముకి మటియు దూదివలె నుండెను. ఏ 
క్షణముననో మిజుగుళ్లు లేచి భగ్గుమనునని యామె భయపడెను. మందులు మాకు 
లేమి పనిచేయలేదు. అరువది సంవత్సరములు నిండెను. తన కాయువు మూడెనని 
తెలిసికొని రాణిగారు రుద్రకుమారుని సదాశివుని పార్వతిని పిలిపించుకొన్నది. 
సంస్థానపు పుట్టు పూర్వోత్తరములు పూర్వరాజుల యేలుబడులు హితాహితుల 
పరిచయము హైదరాబాదు నవ్వాబుతోనున్న సంబంధ గౌరవము లేకరువు పెట్టినది. 
సదాశివుని హస్తము హృదయమునకు హత్తుకొని రుద్రకుమారుని చేతిలోంబెట్టి 
“సంస్థానపు గౌరవము మీ చేతిలోనున్నది. మీదే భార” మని కన్నుల నీరు పెట్టుకొన్నది. 
కోడలిని దగ్గరికి తీసికొని తలదువ్వి “నీ భర్తను నీవే కాపాడుకొన సమర్భురాలవు ళ్‌ 
మాంగల్య బలమట్టిది. నీకు చెప్పవలసిన దేమియులేదు కాని జాగ్రత్తసుమా” యని 
శ్రీ రంగనాయక స్వామిని దలంచుకొనుచు “సంస్థానపు పేరు ప్రతిష్టలను నిలబెట్టుము 
స్వామీ” యని కన్నులు మూసికొన్నది. రాజ్యక్షేమమును దలంచుచు మూసికొన్న 
కనులు మజల దెజఖచుకొనలేదు. అనాయాసముగా చూచుచుండగనే యరువది 
వత్సరములు రాజ్యభారమును వహించిన నారాణి, అఖండ సేనావాహినుల నడిపించి 
పోరాడిపోరాడి విజయములను చేపట్టిన యావీరాంగన ప్రాణవాయువులనంత 
విశ్వమున విలీనమై పోయినవి. మెదకు సంస్థానమంతయు దుఃఖజలధిలో 
మునిగిపోయినది. పట్టపగలే కాలముగాని కాలమున కాజుమబ్బు లాకసమునిండ 
గ్రమ్ముకొని పోయినవి. రాణిగారి మరణవార్త యాస్థానవు నలుమూలలం 
(బ్రాకిపోయినది. ఆమె సంరక్షణలోం బెరుగనివారు, ఆమె యుప్పు దిననివారు, ఆమె 


50 తెలుగు వీరుడు 


యనుగ్రహము పొందనివారు సంస్థానమున నెచ్చటనులేరు. ఆబాలవృద్దులు రాణిగారిని 
దలంచుకొని వేడికన్నీరు జార్చిరి. ఆంధ్రవీర నారీమణులలో నింకొక మణి 
జారిపోయినదని రుద్ర కుమారుడు విలపించెను. అనామకుండై యజ్ఞాతమందున్న 
తనను లేవందీసి పులి పాలుపోసి పెంచి పెద్దంజేసి మహారాజును చేసిననా 
కరుణామయియగు మాతృమూర్తిని దలంచుకొని కడుపు చుమ్మలువోవ సదాశివుండు 
దుఃఖించెను. పేదకాపు బిడ్డయైనను మట్టిలోనున్న రత్నమును పైకిందీసి సానబెట్టి 
కూరిమి గుమ్మరించి కన్నవిడ్డకన్న నెక్కుడుగాం జూచుకొన్న అత్తగారిని దలంచుకొని 
పార్వతి కడుపు తబుగుకొని పోవ వెక్కి వెక్కి యేడ్చినది. ఆమె కంత్యక్రియ 
లతివైభవముగా జరిగినవి. సదాశివునితోపాటు మతియెందటో ఆమె యుప్పుదిన్న 
వారాయంత్యక్రియలందు పాల్గొనిరి. చనిపోయిన రాణిగారి స్మారక చిహ్నముగా 
సత్రములు కోవెలలు వెలసినవి. కీర్తిశేషురాలగు రాణిగారి యశఃకుసుమములు 
సంస్థానపు మూలమూలల వాసించినవి. ఇటులొక్క వత్సరము గడచి పోయినది. 
పార్వతమ్మ హృదయమున తన యత్తగారి చివరి మాటలు ప్రతిధ్వనించుచుండెను. 
తన యత్తగారి యటులనే తానును వీరవనితథైం నాథునికి బానటగా 
నుండందలంచినది. ప్రాణనాథుని సేవనమున పాదదాసియె, రాజ్యాంగమున 
మంత్రిణియై, సమరాంగణమున సత్యభామయై, నీడయై వెన్నాడందలంచినది. 
రుద్రకుమారునితో రాజ్యాంగ తంత్రములం జర్చించుట, వీరరాజుతో సైన్యముల 
పరీక్షించి వ్యూహములు పన్నుట. సిద్ధీతో సొముగరిడీలు నేర్చుట యొక్కొక్కటిగా 
సమస్త విద్యలనాకళించుకొని వీరపత్నియనిపించుకొన్నది. సదాశివుడు వేటకు 
బోయినప్పుడు, సంస్థానపర్యనటకుం బోయినప్పుడు వెంటనుండి యాతని 
కష్టసుఖములందు సమానముగా పాలుపంచుకొని నిజమైన యర్థాంగి యనిపించు 
కొన్నది. ఆ దంపతుల నిరువురిని చూచుటకు ప్రజలచ్చటచ్చట గుమిగూడెడివారు. 
వారు ప్రయాణమైనప్పుడెదురుగా వచ్చి నివ్వాళులర్పించి పూల సేసలు చల్లెడివారు. 
సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే నరరూపమున ప్రభవించినారని మొక్కెడివారు. కాలము 
గడచిన కొలది రుద్రకుమారుని యూహలు ప్రబల కాంక్షలైపోయినవి. సదాశివుని 
బాహువులు చేగపారి పొంగినవి. గోహత్య (స్రీవరాభవము (బ్రాహ్మణావ 
మానములచ్చటచ్చట చిటపటలాడి సదాశివుని బాహువులకు పనికల్పించినవి. 
గంగాయమునా గోదావరీ పూతస్రవంతు లేదేశమున బారి పవిత్రములయ్యెనో, ఏ 
పుణ్యభూమిలో దేవతలు విహరించిరో, ఎచ్చోట (బ్రహ్మర్షులు తమ తపోధనముల 


సదాశివరెడ్డి 51 


పాతరలుంచిరో, ఏవీర భూమిలో పదునారేండ్ల పడుచు కుణ్జిలు పదును కత్తుల 
కుత్తుకల చిదిమిపోసిరో ఆ పవిత్రభూమిలో నిట్టి ఘోరములు జరుగుటకు వీలులేదు. 
దుందుడుకు లొనర్చు నా తులువల కిక్కడ నిలువ నీడలేదని గట్టిగా సదాశివుడు 
శాసించెను. సరిహద్దు దుర్గములందు తురకల చర్యలు భరించరానివిగా నున్నట్లు 
విని వీరరాజును ససైన్యముగా పంపెను. వీరరాజిదే సాకుగాదండెత్తి పోయి 
దుర్గాధిపతియగు తురకనుచంపి బొక్కసము చేంజిక్కించుకొని జనానాను కొనివచ్చి 
సదాశివుని పాదములకడ కానుక వెట్టెను. సదాశివునికి వీరరాజుపై పట్టరాని కోపము 
వచ్చినది. వీరరాజు ముఖము వెలవెలం బోయినది. భుజదర్భము నెజపి లగ్గలుబట్టి 
దుర్గమును జయించి దుర్మార్గుల చంపి ధనము కొల్లగొని యవనీరమణీ మణులను 
కానుకగా దెచ్చిన వెల్టిగా కోపించుచున్నాడెందులకని తబ్బిబయ్యెను. విజయ గర్వమున 
కన్ను మిన్ను గానక గస్రీల చెజింబట్టి తెచ్చిన వీరరాజును దూషించి స్త్రీల నుచితరీతి 
సన్మానించి క్షమాపణ వేడుకొని అంగరక్షకుల నొసంగి మేనాలపై వారిని మజల 
తమ పట్టణమునకు పంవించెను. సదాశివుని సౌశీల్యమున కాతురకబూబు 
లేమనుకొనిరో తెలియదు కాని వీరరాజునకు మాత్రము మనసు కన్నులు దెజచుకొన్నది. 
తన ప్రభువెంత ధర్మనిష్ట కలవాడు! స్వపరభేదమే లేదుకదా! తురకల జనానాయైనను 
హిందువుల తల్లులట్లు భావించు ప్రభువుసేవ యొనర్చుభాగ్యము లభించినందుల 
కాతడు ధన్యుండనను కొనెను. ప్రభుసేవకై తన యొడలి ప్రతిరక్తకణము వెచ్చించెదనని 
యుప్పొంగెను. మీరాలంమంత్రి కీవార్తలు తెలియగనే మండిపడి నవ్వాబుచెంత 
సదాశివునిపై నీలాపనిందలు కల్పించెను. సదాశివుని చర్యలను యొగ్గయందే చిదుముట 
మంచిదనియు లేనిచో యేకుమేకుగా మారుననియు చెవికొతికెను. యవన స్త్రీలను 
చెరపట్టి చెరచినాడని విపరీతముగా చెప్పెను. దుర్గాధినాథుని హత్యచేసి దుర్గమాక్రమించి 
ధనముకొల్లగొని ప్రీలను చెరపట్టినందుల కేమి కారణమో యది ప్రభుధిక్మారమగునో 
కాదో తెలుపుమని సుల్తాను సమ్మతములో సదాశివున కాజ్ఞాపత్ర మంపించెను. 
సదాశివుండు దానికి కటువుగానే సమాధాన మీయందలంచెను. కాని రుద్రకుమారుండు 
దూరమాలోచించి ఇప్పుడే తొందర కూడదని యందు తమ తప్పిదమేమియు లేదనియు 
ప్రభుధిక్మారము కాదనియు దుష్టశిక్షణమే జరిగినదనియు యవన స్రీలకెట్టి పరాభవము 
జరుగలేదనియు దుర్గాధి పత్యము వహించుట కచ్చట నరాచకము లేకుండ 
చేయదలంచుటయే కారణమనియు సమాధానము పంపించెను. 


52 తెలుగు వీరుడు 


ఆ సంవత్సరమే వర్వాభావమున కరువు సంప్రాప్తించెను. పచ్చని పొలములు 
బీళ్ళై పోయెను. చెజువు లెండిపోయి నెట్టెలు పెట్టెను. బావులడుగంటి త్రాగుటకుకూడ 
నీళ్ళు లేకపోయెను. ఆకటిచిచ్చుతో ప్రజలు మలమలమాడి పోవుచుండిరి. పశు 
వులు మేతలేక ఎండి యెముకలగూతళ్షై మళ్దిగజచి చనిపోయెను. ఆడవిదుంపలు 
చింతగింజల యంబలి వీదలకోదనమయ్యెను. సదాశివుండు తన సంస్థానమునకుం 
గలిగినయికృ్కట్టుకెంతో తపించిపోయెను. తన బొక్కసమంతయునూద్చి క్షామనివారణకై 
కృషిచెసెను. పార్వతీ సదాశివులిరువురు సంస్థాన మంతయుం దిరిగి పరస్థలమునుండి 
ధాన్యము తెప్పించి పంచి పెట్టిరి. రుద్రకుమారుండు రెండు వత్సరముల వజకు 
మాల్లుజారీ లేనట్లు ప్రకటించెను. “జడ్డిగములో మిడతపోటన్నటుల” హైదరాబాదు 
సర్మారువారు తమ కివ్వవలసిన సుంకమునకై భటులనంపిరి. రుద్రకుమారుండు 
ప్రజలకష్టములందెలిపి సుంకమిచ్చుట ఆ సంవత్సరము తరముగానిపని యని 
నివేదనము పంపించెను. మీరాలంనవ్వాబుకిది మంచి తరుణముగాందోచెను. 
ప్రభుత్వపు సుంకమివ్వక తప్పదనియు లేనిచో బలవంతముననైన వసూలు 
చేసికొందుమనియు వార్త నంపించెను. సదాశివుని కొడలుమండిపోయెను. 
మీనమేషములు లెక్కించెడు రుద్రకుమారుతో నింక నీబిచ్చపుకూడు స్వర్ణపాత్రికలో 
నిడుకొని భుజింపంజాలనని యెదురొడ్డి నిలుచుటేకర్తవ్యమని హెచ్చరించెను. 
రుద్రకుమారుండు సదాశివుని శాంతపరచి తరుణము వచ్చినప్పుడది తప్పదనియు 
ప్రస్తుతము మాత్రమెట్లో గట్టెకవలెననియు హితము బోధించెను. ఈగలవారినుండి 
కొంత ధనము పుచ్చుకొని తక్కినది రాజభవనమునుండి పూర్తిచేయవలెననెను. 
బొక్కసమునగూడ ధనములేదు. క్షామనివారణకై వెచ్చించి యుండిరి. చివరికి తమ 
చెంతనున్న యాభరణములు రత్నములిచ్చియైనను ప్రజలంగాపాడుకొన నిశ్చయించిరి. 
పార్వతీరాణి తనమేని నగలొలిచి యిచ్చినది. మంత్రి తనవంతుం దీర్చుకొనెను. 
ఎట్లో కావలసిన ధనము పూర్తిచేసి పంపించిరి. ప్రభువు చేసిన త్యాగమునకు ప్రజల 
కాశ్చర్యము కలిగినది. మీరాలం నవ్వాబు ప్రయత్నమిట్లు భగ్నమైపోయినది. ప్రజలకు 
సదాశివునిపై పేమ పొంగి పోయినది. ఆ సంవత్సరముతో ప్రజల కటకట 
తీరిపోయినది. మరుసటియేడు సకాలమునకు వర్షములు కురిసినవి. బీళ్ళుబంజరులు 
పొరంబోకులు రాజనాలు పండినవి. బీదవడిన బొక్కసమునిండినది. ప్రజల 
యుత్సాహము మజిల నెప్పటి యట్రైనది. రుద్రకుమారుని హృదయము లెక్కలేని 


వ్యూహములు పన్నినది. తన యూహలొక్కొక్కటి కార్యరూపము దాల్బుటకు వలయు 
ప్రయత్నములకై సన్నాహము లారంభించెను. రెండేండ్లలో బొక్కసము పూటిగా 
సమకూర్చెను. ముఖ్య గ్రామములందు మట్టివి రాతివి బురుజులు గడీలు దుర్గములు 
కట్టించెను. మెదకుకోట గట్టిపరచి సొరంగములు త్రవ్వించెను. రోహిలాల సైన్యమొకటి 
సమకూర్చెను. ఆశ్విక బలము కాల్పలము ద్విగుణమైనది. ఊరూరనున్న 
యుడుకునెత్తురుగల యువకులను సమీకరించి సైన్యములోం జేర్చుకొని సక్రమ 
శిక్షగజపించెను. పల్లెజనమునకు శత్రువులువచ్చినప్పుడు తప్పించుకొని దాగికొని 
యుద్ధములు చేయువిధానములు రహస్యముగా నేర్చించెను. రుద్రకుమారుం డొనర్చిన 
సన్నాహములకు సదాశివుని కనులు మిజుమిట్లు గొన్నవి. తన గురువపరచాణక్యుందని 
యానందించెను. రుద్రకుమారుని బుద్ధిబలము తన బాహుసంపద రెండేకముఖముగా 
సాగిన దైవబలమున్నచో దక్షిణభారతమున తెలంగాణ మాగాణమున మఅల నొక 
హిందూసామాజ్యము, ఆంధ్రరాజ్యము నెలకొనును. సమస్త భారతావని పరిపాలించిన 
శాతవాహనులు తొలుదొల్త నీ తెలంగాణముననే స్వతంత్ర రాజ్యస్థాపన మొనర్చిరి. 
నవలక్షధనుర్ధరాధి నాథుండగు కాకతీయ వీరరుద్రుని భేరీనినాదములీ తెలంగాణముననే 
లేచి యిటు పూర్వాపరశైలముల నటువింధ్యాద్రియందు ప్రతిధ్వనించినవి. ఈనాడు 
మజల తెలంగాణపు వీరభేరి యంతర్నాదము భంభమ్మని లేచుచుండెను. సదాశివుని 
ప్రయత్నములకు తురకలగుండె లదరిపోయినవి. సిద్దీయంబరుని మనముగూడ 
చికాకుపడినది. నిజామలీఖానుండు సదాశివుని రహస్యముగా బంధింప నాజ్ఞనిచ్చెను. 
ఇదే సాకుగా మీరాలం కొంత సైన్యమిచ్చి అహమదుల్ముల్ముమున్నుగాగల తాను 
మెచ్చిన సరదారుల నంపెను. సరిహద్దులో యవనసేనా హయరింఛోళి కారింఖోద్దూత 
ధూళి మబ్బులంటలేచినది. మెదకులో స్వాతంత్ర్య వీరవైజయంతి మిన్నంట లేచినది. 
ఎదురుగావచ్చిన వీరసదాశివుని బలము లిటు పొరలినవి. తురకల సైన్యములటు 
విరిగినవి. మీసము లెక్కుపెట్టివచ్చిన సర్జారుల ఆయుర్దిపము లారిపోయినవి. 
హతశేషులు చావుదప్పి కన్నులొట్టబోయినట్లు బ్రతుకు జీవుడాయని హైద్రాబాదు 
వణకు వెనుదిరిగి చూడకుండ పారిపోయిరి. 
-11- 

ఇది యిట్లుండ హైదరాబాదులో నొక విపరీతము పుట్టినది. నిజామలీఖానుండు 
మూడుకాళ్ళ ముదుసలియయ్యెను. రజతోత్సవము జరిగి పదిసంవత్సరములై పోయెను. 
ముసలి తనమునకు తోడుగా మహారాష్టులతో జరిగిన పూర్వ ఖర్జాయుద్ధ పరాజయము 


54 తెలుగు వీరుడు 


హృదయశల్యమై యాతని కృంగదీయుచుండెను. పరాజయమునకు ఫలితముగా 
పూనాపేష్వాకీతడు నూట యేబదిలక్షల రూకలిత్తునని సంధిచేసికొనెను. మహారాష్ట 
రాయబారి కృష్ణచం[ద్రుడు హైదరాబాదులో నుండి రాజకీయములందు చేయిచేసి 
కొనుచుండెను. మీరాలం మంత్రియన్నచో కృష్ణచంద్రునికింగూడ కొరకొరయే. 
తరుణము చూచి నిజామలీకి నభిమాన పాత్రుండగు మీరాలం మంత్రి వర్గమునుమార్చి 
తానాడినది యాటగా పాడినది పాటగా సాగించవలెనని కృష్ణచంద్రుడెత్తుగడ 
వేయుచుండెను. ఇంకొకవైపు రాయారాయణ్‌ శ్రీరంగపట్టణపు సుల్తానులకు నిజామలీతో 
మైత్రియొనర్చ యత్నించుచుండెను. (ఫ్రెంచివారు ఇంగ్లీషువారు ఒకరికంటె 
నొకరెక్కువగా నిజామలీని వలలో వేసికొనవలెనని ప్రయత్నము చేయుచుండిరి. ఫ్రెంచి 
పటాలమునకు సేవాని కుశాగ్ర బుద్ధియు మజియు మహాయోధుండగు ముసారేమూ 
(Raymond), బ్రిటిషువారికి నాయకుండు మణియు రెసిడెంటుగా కర్ముపాట్రికు 
(Captain kirk patrick) ఇరువురును గోడమీది పిల్లులవలె నెటువాటమైన నటే 
దుముకుటకు సిద్ధముగానుండిరి. బ్రిటిషు వారికి మహారాష్టులు నిజామలీ యిరువురు 
సమానమే. ఒకవేళ వారిరువరికేదైన కలహము సంభవించినచో పక్షపాతములేక 
కలహము చూచుటయే టబ్రిటిషువారిపని. ఇంతేకాక వీరిరువురి సహాయముతో 
వీలైనంతవజికు నిటు (ఫ్రెంచివారిని నటు శ్రీరంగపట్టణపు హైదరలీని నణచుటయే 
వారి ధ్యేయము. ఇంక ఫెంచివారికి నిజామలీ మటియు హైదరలీ సమానులు. 
బ్రిటిషువారి ప్రాబల్యము నణచుటయేవారి యభిమతమై యుండెను. హైదరలీ 
మున్నగువారికి (బ్రిటిషువారు మజియు మహారాష్టులన్న పడిరాదు. నిజాము 
మహారాష్టులమైత్రి మేడిపండువలె పై మెజుగేకాని లోపల పురుగులన్నటు లుండెను. 
నిజామునుండి వీలైనంత రాబట్టుట మహారాష్ట్రల యుద్దేశము. ఎప్పుడీ 
పీడవదలునాయని నిజామలీ మనసులోనిమాట. “సుంయ్యిమనిన నాకొక బూరె” 
యనుటకు (ఫ్రెంచివారు కుంపినీ వారు నాచుబెట్టుకొని కూర్చుండిరి. ఇటు వంటి 
రాజకీయ వాతావరణమున కాటికి కాళ్ళుచాచుకొన్న నిజామలీవంటి వృద్ధపాలకుండేమి 
చేయగలడు? ఇటు మహారాఘ్లులసహాయశూరులు. “దొంగకుచెప్పేలాభమ”నినయట్లు 
పాశ్చాత్యులకావలి. పెంటవలె పెరిగిపోయెడు బుణము. ఏమితోచక ఆగమైన నిజాము 
తన మంత్రియగు మీరాలం చేతిలోని కీలుబొమ్మయైనాండు. మీరాలం ఎంత 
చెప్పిననంత. “విస్సన్న చెప్పినదే” వేదము. తండ్రి ముసలితనపు తెలివితక్కువనుచూచి, 
మీరాలం నిరంకుశ ప్రవర్తనముచూచి, రాజ్యపు దున్ఫితింజూచి నిజామలీ 


సదాశివరెడ్డి 55 


జ్యేష్టకుమారుండగు అలీజాయువ రాజు తిరుగుబాటొనర్చెను. పదవీకాంక్షపాయని 
ముదుసలి సుల్తాను ముక్కుపైనున్న కోపపుటగ్గిపై నమాత్యుండగు మీరాలంగారి 
యభిప్రాయాజ్యము పడినది. యువరాజునకు కారాగారవాస శిక్షయైనది. మంత్రిగారికి 
పానకములో పుల్లతీసి పారవైచినట్లని పించినది. మీరాల మింతటితో నూరకొనక 
“నజరుబందులో” నున్న యువరాజుపై మతికొన్న నిర్బంధములుంచెను. దానితో 
“నయ్యవారిని చేయంబోయినకోతైనట్లు” వ్యవహార మెదురుతిరిగినది. అలీజా 
యువరాజు కారాగారమునుండి బయటపడి ఎదురుదెబ్బ తీయవలయునని 
కుట్రంబన్నెను. ఈ విషయమున నాతనికి తోడ్చడినవారు అతని బావయగు 
నాజిముల్ముల్ము సుబేదారుండు మటియు నేదోయొక యంతఃకలహమునకై యెదురు 
చూచుచున్న మహారాష్ట కృష్ణచం[ద్రుడు. యువరాజును రక్షించుటకు నాజిముల్ముల్కు 
తక్కిన నవ్వాబులను కోరెను. కాని వారంగీకరింపలేదు. నాజిముల్ముల్మునకు తగిన 
సైన్యము లేదు. సానుభూతికలదు గాని సాధనసంపత్తి లేదు. అలీజా కృష్ణచంద్రునితో 
బాగుగా నాలోచించి సదాశివరెడ్డికి తన్ను చెరవిడిపింప ప్రార్థనా పూర్వకమగు నొక 
లేఖ వ్రాసెను. తాను సుల్తానైనచో సదాశివరెడ్డికి నిర్మల్‌ మటియు బిరారు ప్రదేశములు 
జాగీరుగా నిచ్చెదనని ప్రమాణముచేసి గూఢచారులకు లేఖ నిచ్చిపంపెను. రుద్రకుమార 
సదాశివులా లేఖ నందుకొని మొదట శంకించిరి. శత్రువులేమైన మోసముందలపెట్టిరో 
యేమోయని వితర్శ్మించిరి. మీరాలం మంత్రియే పరీక్షించుచుండ లేదుగదాయని వెనుక 
ముందాలోచించిరి. నాజిముల్ముల్ము కృష్ణచంద్రుల తోడ్పాటున్నట్లు తెలిసికొని 
కుదుటపడిరి. ఎవరి సహాయమున్నను లేకున్నను శత్రువులపై దెబ్బతీయుట కొకసాకు 
మాత్రము దొరికినదని సంతోషపడిరి. హిందూ సామ్రాజ్య స్థాపమునకైన తొలిజైత్ర 
యాత్రయందే శంకలు కూడవని దృఢనిశ్చయులైరి. వట్టిగడ్డితిని పయోధారలు 
గురిసిపోషించు గోమాతృహింసకు వెన్నాడని కజకు తురకల కాం[ధవీరుల 
యీటెపోటుల రుచిచూపుటకు తగినయదనని తలంచిరి. నిండు కొలువున 
పరాభవించిన మదోన్మత్తుల యధికారాంధకారమునకు తెలుంగు యోధుల 
యసిధారాకాంతి శంపాలతికలు కనువిప్పగునని యుత్సాహపడిరి. స్వామిభక్తితో 
సమరమున దూకి తన సర్వస్వ మప్పగించిన రాణిగారినే పొట్టబెట్టుకొన్న 
తల్లిరామ్ముగ్రుద్దెడు కృతఘ్నులకు తగిన ప్రాయశ్చిత్తము చేయవలయునని కుపితులైరి. 
వచ్చిన రాయబారికి తమ యంగీకారముందెలిపి సాగనంపిరి. రాయబారి వెడలిపోయిన 
తరువాత రెండు మూడు దినములు రుద్రకుమార సదాశివులీ విషయమై మజల 


56 తెలుగు వీరుడు 


మిల నాలోచించి రహస్యముగా తగు సన్నాహములకుం గడంగిరి. వారిరువురికి 
తప్ప నీ సంగతి మతి యెవరికిందెలియదు. మూడు వందలయాశ్వికులు రెండువందల 
గుంపుగల కాల్చ్బలముతో హఠాత్తుగా మధ్యరాత్రి హైదరాబాదుపైం బడవలయునని 
తీర్మానించుకొనిరి. సైన్యాధ్యక్షుండగు వీరరాజును పంపవలయునని రుద్ర 
కుమారుండనగా సదాశివుందందులకు సమ్మతించక తొలిజైత్ర యాత్రయందు తానే 
ముందుండెదననియు వీరరాజును నహాయార్థమై మజునాండుదయమున 
పంపవలయుననియు మంత్రిని ప్రార్థించెను. సదాశివుని యుత్సాహమునకు నాతని 
యసహాయ శూరతకు రుద్ర కుమారుడు సంతోషించి యంగీకరించెను. అశ్వదళాధి 
పతియగు సిద్దీ యంబరునుపంపిన తురకలపై వెడలు దాడి గనుక వారితో నేమైన 
కుట్రంబన్నునో యేమోయని రుద్రకుమారుండు సిద్దీనిగూడ నగరమందేయుంచ 
నిశ్చయించెను. 

అవి రంజాన్‌ పండుగ దినములు. పండుగ సంబరమున తురకలు 
ప్రమత్తులైెయున్న సమయమున హైదరాబాదుపై దాడివెడలవలయునని 
నిశ్చయించుకొనిరి. సదాశివుడు సురక్షితముగా తిరిగివచ్చుటకై రుద్రకుమారుండు 
తనయారాధ్య దైవతమును ప్రార్థించెను. మంత్రి యాజ్ఞతో సదాశివుడు తన 
ప్రయాణవార్త పార్వతికిందెలిపెను. పార్వతి తానుగూడ భర్తవెంబడే యుండెదనని 
నిశ్చయించుకొని మంత్రి యనుజ్ఞ వేడినది. పార్వతి సామాన్యమైన యబలకాదు, 
వీరనారీమణి. వివాహానంతర మామెనేర్చిన విద్యలు యుద్ధతంత్రములసాధారణములు. 
వలదనుటకు మంత్రికి నోరురాలేదు. పార్వతి యెల్లప్పుడు వెంటనుండుటయే 
సదాశివునికి క్షేమమని రుద్రకుమారుండు తలపోసి వల్లెయనెను. 28 జూన్‌ 1795 
నాండు మధ్యాహ్నము సదాశివుండు వీరవేషముతో సిద్ధమయ్యెను. పార్వతి కాసెబూసి 
కవచముదొడిగి ఒకచేత డాలు మటియొకచేత ఖడ్గము ధరించి అపరకాళికయైనది. 
ఇరువురు బయలుదేరి యిలువేల్పునకు మొక్కి దర్భారులో బ్రేలాడురాణి శంకరమ్మగారి 
చిత్రపటమునకు నమస్కరించి రుద్రకుమారుని యాశీస్సులనంది యాతండిచ్చిన 
యక్షతల కొంగునముడివైచి సుమారు ఒంటిగంటకు సైన్యముతో బయలుదేరి 
రాత్రియగు వణకు వేగముగా హైదరాబాదు చేరుకొనిరి. ఆనాండు ఖుత్భాపండుగకనుక 
తురకలంద టొడలెటుగని యుత్సవపుటుత్సాహములోనుండిరి. దుర్గద్వారము 
బంధింపంబడి యుండెను. సదాశివుడు ప్రక్కనున్న మావటిని జూచెను. ఏనుగ నెత్తిపై 
నంకుశపు పోటానినది. మత్తవారణదీర్భ కరమాభీల వేగమున దుర్గద్వారమును 


సదాశివరెడ్డి 57 


దాటించినది. నూజుగండ్ర గొడ్డండ్రొక్క పెట్టున నినుపయూచలపై కంగుమనినవి. 
కుసులు వలపలమన్నవి. తలుపులు పెళపెళమని విరిగి నేలంగూలినవి. ద్వార రక్షకుల 
గుండెలదిరిపోయినవి. అధికారుల కెటిగింప నటునిటు పరుగెత్తిరి. ఆయత్తముగానున్న 
కొంతసైన్య మెదుర్మొని యుద్ధమునకు దలపడినది. కాని ఆంధ్రవీరుల ముందు 
వారెంతోసేపు నిలువలేకపోయిరి. మీరాలం మంత్రి కీవార్త తెలిసి యెక్కడనో 
కానరానిచోట దాగికొనెను. సదాశివుని సింహగర్జనము లాంధ్రవీరుల జయజయ 
నినాదములు నవాబుల దేవిడీలందు ప్రతిధ్వనించ వారిచెవులు గడెలుపడినవి. సదా 
శివుం డారాత్రి తనసేనల బాజాభజంత్రీలతో నూరేగించి దేవిడీముందు కోలాహల 
ధ్వనులుచేసి, యలీజా యువరాజున్న కారాగార కవాటములు దెరపించి 
యాతనిగుఖజ్జము పై నెక్కించుకొని, మంత్రులు నవాబులు సైనికోద్యోగులు ప్రజలు 
పులుకు పులుకున జూచుచుండ నిజామలీఖానుండున్న దేవిడీముందు కొంతసేపాగి 
ఆంధ్ర సైనికుల యగణ్యపరాక్రమమునకు మచ్చుగా ఖద్గచాలన ప్రదర్శనము చేయించి 
బయలుదేరెను. నిజామలీ ఖానునకేమియుం దోచుటలేదు. తోకత్రాక్కిన, త్రాచువలె, 
కాలుగాలిన పిల్లివలె, కల్లుదాగిన కోతివలె తానున్నచోటనే, దేవిడియందే పిచ్చివానివలె 
నటునిటు గంతులువైచెను. అంతఃపురము వెడలుట కాతనికి కాళ్ళురాలేదు. బుద్ధిపని 
చేయలేదు. మీరాలం నవాబెక్కడ దాగెనో కాని యాతని యంతు చిక్కలేదు. 
ఆంధ్రసైనికులు కొందజాతని కొణకంతయు గాలిగించిరి. కాని యాతండు వారికి 
చిక్కలేదు. ఆ రాత్రియే సదాళివుండు అలీజాయువరాజుతో బిదరు పట్టణమునకు 
బయలుదేరెను. ఆ రాత్రి హైదరాబాదు పట్టణమంతయు గడగడ లాడిపోయినది. 
ఎచ్చటి వారచ్చటనే నిలిచిపోయినారు. సదాశివుండు సేనతో వెడలిపోవగనే 
దుర్గద్వారములు మఖజల బంధింపబడినవి. బయటికి వెడలుటకు కాళ్ళు 
రాకచేయునదేమియులేక ప్రాణభయముతో ఖుత్భాపండుగ నమాజు మక్కామసీదులో 
జరుపుకొనిరి. సదాశివుని సంతోషమునకు మేరలేదు. ప్రథమ జైత్రయాత్ర యెంతవిజయ 
వంతముగా సాగినది? ఆంధ్ర సైనికుల ఒక్కరక్తపు బొట్టెనను భూమిపైంబడలేదు. 
సైనికులందటు సురక్షితముగా నుత్సాహముతోనుండిరి. సదాశివుని సంతోషముజూచుచు 
ప్రక్క ప్రక్క్మననడచు పార్వతియొడలు పులకలెత్తినది. ఇదియంతయు భగవత్ర్రసాదము. 
ఆంధ్రవీరుల యచంచల స్వాతంత్ర్య పిపాస, రుద్రకుమారుని యాశీర్వచన ప్రభావము, 
పార్వతీదేవి నయనాంచలములనుండి ప్రనరించు చూవులచలువ యని 
సదాశివుండూహించుచు రాత్రియంతయు దివ్విటీల వెలుగుతో పయనించెను. 


58 తెలుగు వీరుడు 


-12- 

తెల్లవారి సదాశివరెడ్డి సేనలు హైదరాబాదు విడిచి పోయినవని తెలిసికొని 
మనసుకుదుట పడిన తరువాత మీరాలం మంత్రి మజియు నితర నవాబులొకచెంత 
గుమిగూడికర్తవ్య మాలోచించం గడంగిరి. నిజామలీ ఖానున కారాత్రి యంతయు 
నిద్దురలేదు. తన సామంతుందైన యొక చిన్న సంస్టానాధీశ్వరుండు, తనను ప్రతిఘటించి 
సేనలతో రాజధానిపై దాడి వెడలి, మేళతాళములతో నూరేగింపులు జరిపి, విజయ 
గర్వముతో జయ జయ ధ్వనులులేపి, తాను బంధించియుంచిన యువరాజును 
విడిపించి, యందజుంజూచుచుండ వెడలిపోవుట నిజామలీకి యసమానమైన 
యవమానముగాందోచెను. ఇంతకన్న నెక్కుడు పరాభవమేమి కలదు? అసంఖ్యాకమైన 
సేనలుండ, అసాధారణ ప్రజ్ఞాధురీణులగు మంత్రులుండ, యద్వితీయ నూతనయుద్ధ 
పరికరాన్వితములగు పాశ్చాత్య సేనలుండ, సాధారణుండైన నొకపాళెగాండు, తన 
విశాల సామ్రాజ్యమున నొకమూలన యొదిగియున్న చిన్న జమీందారుండు, తన 
నిగ్రహానుగ్రహములకు దోసిలొగ్గి యుండవలసిన కాఫరుండు, తీరని యవమానము 
పాల్టేసి తిరిగి సురక్షితముగా వెడలిపోయెను. పరాభవాగ్నిచే నిజామలీ కాపాదమస్తకము 
మంటలెత్తెను. వృద్దుండగు నాతని శరీరము కోపతాపమున నిలువెల్ల కంపించినది. 
సదాశివరెడ్డినిపట్టి బంధించి చిత్రవధచేయ వలయుననియు నాతని యాస్థానమును 
నేలమట్టముగావించి నామరూపములు లేకుండునట్లుగా నొనర్బవలయు ననియు 
పట్యుబట్టను. వెంటనే మీరాలం నవ్వాబును విలివించి ప్రతీకారమునకై 
మం|(తాలోచనముజరిపి వేయిమంది అశ్వికులు వేయిమంది కాల్బలము 
మహాయోధుందని పేరెన్నికంగన్న సర్గారుండగు సిద్దీ అబ్బుల్లాఖానుండను సేనాని కిచ్చి 
కావలసినంత (ద్రవ్యమును నాయుధములను తిండిసామ(గ్రిని పంపించిరి. 
మతోద్రేకముతో గూడుకొన్న తురకల సేనలు సదాశివ రెడ్డిని పట్టుకొనుటకై వేగముగ 
పోయినవి. సదాశివుండు బిదరుకోటను జేరకముందే హసనాబాదు పరగణా కృష్ణాపుర 
ప్రాంతారణ్యమున వెనుకనుండి వచ్చిన తురకల బలము యుద్ధమునకుం దలపడినది. 
దూరముగా వెనుకనుండి శత్రుసైన్యములు వచ్చుటంగాంచిన సదాశివునికి 
పరమానందము గలిగినది. నగరముపై దాడివెడలి ఆలీజాను విడిపించుకొని 
వచ్చునప్పుడాతనికి చేతినిండుగా పనిదొరుకలేదు. తన బాహువీర్యమును 
సంపూర్ణముగాం బ్రదర్శించుట కవకాశము లభించలేదు. మార్గమధ్యమున, నట్టడవిలో, 
నిర్జన ప్రదేశమున నిప్పుడు వీరవిహార మొనర్చుటకు చక్కని యదను గలిగినది. 


సదాశివరెడ్డి 59 


తురకల సేనలర్ధ చంద్రాకృతితో క్రమక్రమముగా వ్యాపించుచు వచ్చుచుండెను. 
సదాశివుడు చురుకుందనముతో తన సైనికులను మక్కోణముగా మొగ్గరము బన్ని 
మధ్యన నాలీజాను పార్వతినుంచెను. తాను మొనయందు నిల్పాను. 
తురకలర్థచంద్రాకృతి నున్నవారు సమీపించుసరికి సంపూర్ణవలయాకారముతో 
నాల్గులైవులనుండి యెత్తికొని వచ్చిరి. మధ్యన ముక్కోణముగానున్న 
సదాశివునిబలములు తమస్థానమునుండి కదలక తలపడినవి. ఒక్కొక్క తెలుంగు 
వీరుండొక్కొక్క దుర్గమువలె నుండెను. అది కన్నులుండు ప్రతిమనుజుడును, 
క్షతియుండనని తొమ్ముపై చేయి వేసికొనెడు ప్రతీవీరుండును, స్వాతం[త్రదీక్షాదక్షుండగు 
ప్రతి నిశ్చలుండును, తన మాతృభూమికై, తనజాతికై, తన సంస్కృతికై, తన ధర్మమునకై 
పోరాడు ప్రతి వ్యక్తియు చూడందగిన యుద్ధము. సంఖ్యలోందమకన్న 
నాల్గింతలెక్కుడుగానున్న మ్లేచ్చసేనల లెక్కింపక మునుముబెట్టి నటికెడు తెనుంగు 
వీరుల యానాటి సంగ్రామ కళాకేళి యద్భుతావహము, శత్రుజనోచ్చాటనకైన 
వీరసదాశివుని హుంకరింపు ప్రళయకాలరు[ద్రుని డమరుకపు ఢమామువలె నుండెను. 
దానికి ప్రతిధ్వనిగా ప్రతి తెనుంగువీరుని వదనగహ్వరమునుండి వెడలెడు విజయ 
నినాదార్భాటమునకు తురకల వాదయములు దద్దరిల్లి పోయినవి. 
అసంఖ్యాకులుగానున్న వారిబలములు హిందువుల పైంగూలుచు విజుగబడుచుండెను. 
సుమారొక జాముసేపు సంకుల సమరము జరిగినది. ఎందజో శత్రువులు నేల 
కొటిగిరి. కాని యింకొకవైపు తెలుంగుభటుల సంఖ్యకూడ తగ్గిపోవుచుండెను. సదాళశివుం 
డసహాయశూరుండై రణరంగమంతట తానెయై వీరవిహారము సేయుచుండెను. నటికి 
నటికి యాతని చేతులు సడలిపోయి యొడుపు తప్పుచుండెను. మధ్యనున్న పార్వతి 
సత్యభామయయ్యెను. కృపాణపాణి యై నాథునికి బాసటగా నిల్చి యపర 
దుర్గావతారిణియై శత్రువుల గసిమసంగుచుండెను. సదాశివుడు కుడియెడమ యనక 
నెటువీలైన నటే శత్రుమారణ మొనర్చుచుండెను. శత్రువుల నాయకుని 
సంహరించినగాని వారి యుద్రేక మడుగంటదనుకొని సదాశివుండబ్టుల్లాకు సూటిగా 
నడచుచు తనకొడవలితో జొన్నచేనుకోసినట్లు ఎదురుపడ్డ భటుల తలలు గోయుచు 
నాతని సమీపించెను. అబ్బుల్లాకూడ మహావీరుండు, వారిరువురికి సంభవించిన 
ద్వంద్వయుద్ధము భీమదుర్యోధునుల యుద్ధమువలె నుండెను. ఇట్లు పరస్పరము 
వారెంతోసేపు పోరాడిరి. చివరికి సదాశివుండు తన కొడవలిని యబ్బుల్లా నెత్తిపై 
విసిరికొట్టి నంతనే పుజ్జెవిచ్చుకొనిపోవ నాతండల్లా యని నేలంగూలెను. తమ సర్దారు 


60 తెలుగు వీరుడు 


పడిపోయినంతనే తురకలసేన లధైర్యపడి యనాథులట్లు వెనుదిరిగెను. పారిపోవుచున్న 
తురకల నాంధ్రవీరులు తరిమి తరిమి చావమోదిరి. ఆంధ్రవీరుల యాహవదోహల 
సాహసమునకు హతశేషులైన యవనులు పనులపాలైపోయిరి. డస్సిపరుగెత్తలేని 
వారాయుధములు క్రిందంబడవైచి గడ్డి గజచిరి. సిద్దీ వెంట నుండిన ద్రవ్యకోశము 
ఆయుధములు తిండిసామాగ్రి మున్నగునవి యన్నియు సంపూర్ణముగా నాంధ్రులకు 
చేజిక్కెను. విజయోత్సాహముతోనున్న సదాశివరెడ్డి బలములు త్వరగా బిదరుకోట 
సమీపించెను. రాజధానియగు హైద్రాబాదు నగరమునే నిర్భయముగాంబవేశించి, 
నగర సైన్యములంగలగుండువజచి, ఆలీజాను చెజవిడిపించి వెన్నాడి వచ్చిన 
యసంఖ్యాకులగు సైనికుల వినాశమొనర్చి, మహావీరుండగు అబ్బుల్లానే హతమార్చి 
వచ్చుచున్న సదాశివరెడ్డి నెదుర్మొనుట తరముగాని పనియనియు, మీదుమిక్కిలి యాతని 
కంటికగుపడుటయే ప్రాణాపాయకరమనియు, “(బ్రతికి యుండిన సుఖములం 
బడయవచ్చు”నని బిదరుఖిల్లే దారుండగు జాకిరుద్దీన్‌ ఖాన్‌ ఖిల్లా విడిచి వెనుక 
మార్గముగా బారిపోయెను. ఉపసాంప్రతుండగు మహమ్మదుఖానుండు తానేల 
కొబివితో తలగోకి కొనవలయునని ఖిల్లా ద్వారములు తెరచి ఆంధ్రవీరుల నాహ్వానించి 
తమ కోటను ఆయుధముల నప్పగించి చేతులు జోడించుకొని వారి సేనలో 
నిలిచిపోయెను. 


పారివచ్చిన సైనికులు తమ పరాజయ వార్తను నిజామలీకి తెలిపిన పిమ్మట 
నాతండింక తన సేనతో సదాశివరెడ్డిని గెలుచుట కల్లయని దృఢపడి మంత్రితో 
నాలోచించి ఇటు (ఫ్రెంచివారిని నటు ఈస్టిండియా కంపెనీ వారిని సహాయ మర్ధించి 
తగు యుద్ధసన్నాహము లొనర్చుచు నింకొకవైపు కొడుకుతో సంధి ప్రయత్నములకుం 
గడంగెను. ఆలీజాకు పిన్ననాటి నుండి చదువు చెప్పిన గురువునే రాయబారిగా 
నంపెను. సదాశివరెడ్డితో మైత్రి విడిచి, తిరిగి వచ్చినచో ఆదోని మున్నగు ప్రదేశముల 
జాగీరుదారుగా నియమింతుననిచెప్పి పంపించెను. రాయబారి వచ్చుటతోడనే 
సదాశివరెడ్డికి శంకకలిగెను. నమ్మరాని కులమును నమ్మి మోసపోవుట, తరువాత 
పశ్చాత్తాప పడుటకంటె మొదటనే జాగ్రత్త పడుటుత్తమమని భావించి రాయబారి 
నొంటరిగా ఆలీజాతో కలువనీయక తానుగూడ వారి సంభాషణలప్పుడు 
వెంటనుండెను. ఏ విధముననైన సంధి పొసగకుండుట చూచుటయే యాతని 
ముఖ్యోద్దేశమై యుండెను. సాటి హిందూసంస్థానాధీశ్వరులందటికి స్వాతంత్ర్యము 
ప్రకటించి అందటేకమై హిందూ సామ్రాజ్యమేర్చజచుటకిదియే సమయమని 


సదాశివరెడ్డి 61 


యుద్భోధించుటకు రుద్రకుమారునికి వార్తనంపించెను. కృష్ణ చంద్రుండు 
రహస్యముగానైన తమ పక్షముననున్నంత వణకు మహారాష్టుల వలన భయమేమి 
లేదనుకొని కుదుటపడెను. వచ్చిన రాయబారికి వృద్దుండగు నిజామలీ గద్దెదిగి తనకు 
రాజ్యమప్పగించిననే కాని సంధి పొసగ నేరదనియు, సుల్తానియ్యకొన్న ప్రతివిషయము 
ఇంగ్లీషు రెసిడెంటగు కర్ము పాట్రికు మజియు మహారాష్ట్ర మంత్రియగు కృష్ణచంద్రుని 
వలన దృథపజుపం బడవలయుననియు, వారి ద్వారమున రానటువంటి యేసంధి 
షరతులకు తానొప్పుకొన జాలననియు ఆలీజాతో సదాశివరెడ్డి చెప్పించెను. ఈ 
నిబంధనలచే సుల్తాను మణింత కుపితుందై మజల యుద్ధమునకు దిగుననియు, 
దానితో నాంధ్రవీరులు మల నొక్కసారి యవనులనోడించి నామరూపములు లేకుండ 
నొనరించ వచ్చుననియు సదాశివుండు తలపోసెను. వచ్చిన రాయబారి వచ్చినట్లే 
తిరిగి తెల్లముఖము వేసికొని పోయెను. ఆలీజా దౌష్ట్రమునకు వృద్దుండగు నిజామలీ 
మటింత కుపితుండయ్యెను. దీనికంతయు సదాశివరెడ్డియే కారణమై యుండునని 
యూహించెను. ఒక్క సామంత సంస్థానాధీశ్వరుండే తననింత ముప్పు తిప్పలు పెట్టి 
మూడు చెరువుల నీళ్ళు త్రాగించగా తక్కిన సంస్థానాధీశ్వరులందజాతనితో నేకీభవించిన 
తనగతి యేమగును. తన రాజ్యమేమగును. తనమతమేమగును. ఏమైనను సరియే 
సదాశివుని మాత్రమేతీరుననైనను లొంగదీసి పగదీర్చుకొనవలయునని నిజామలీ 
దృఢసంకల్పుండయ్యెను. ఫ్రెంచి సేనానియగు మూసారేమూ మటీయు నాతని బలము 
లెప్పుడును సిద్ధముగనే యుండెను. (ఫ్రెంచివారి శిక్షణలో పాశ్చాత్య పద్ధతిపై సుశిక్షితమైన 
కొంత తురకల సేనయు నుండెను. వీనికితోడింగ్రీషు సైన్యమున్నచో విజయము 
లభించుట యందే యనుమానముండ దనుకొని ఇంతకు పూర్వమే తమకు వారితో 
జరిగిన సంధిప్రకారము ఆపత్మాలమున నొకరికొకరు సహాయపడవలయుననెడు 
ముఖ్య సూత్రముండనే యున్నది కనుక రెసిడెంటును రెండు బెటాలియనుల సేనను 
సహాయముగా నొసగ ప్రార్థనా పూర్వకమగు నొక దీర్హమైన లేఖవ్రాసెను. రెసిడెంటీ 
యుత్తరమును గవర్నరు జనరలు గారికి పంపించి ఆలీజాకుట్రలో కృష్ణచంద్రుని 
సానుభూతి కలదనియు, ఆలీజా కారాగారములో నున్నప్పుడే తనను కూడ 
బ్రతిమాలెననియు, తాను సుల్తానైనచో ్రెంచివారిని దొలగించి తమ సైన్యములో 
ఆంగ్లేయులనే నియమింతునని చెప్పెననియు, పూనాపేష్వాలు నిజామలీని 
యప్పుదీర్చుటకై బాధించుచుండి రనియు, ఒకవేళ ఆలీజా సదాశివరెడ్డి మున్నగు 
వారు మహారాష్టులతో కలిసిపోయినచో ఇంగ్రీషువారికి మహారాష్టులకు గూడ 


62 తెలుగు వీరుడు 


మైత్రియున్నది కనుక, వారితో యుద్ధమునకు దలపడు టెట్లనియు తానొక లేఖ 
వ్రాసిపంపించెను. ప్రత్యుత్తరము వచ్చుటకు కొన్ని దినములు పట్టినది. కడషకై పయనమై 
పోయెడు రెండింగ్రీషు బెటాలియనులను నిజామునకు సహాయముగా నొసంగవలయు 
ననియు, నొకవేళ మహారాష్టులకు యువరాజగు నాలీజాకు మైత్రియైనచో 
మహారాష్ర్టులకు విరుద్ధముగా పోరాడగూడదనియు, అటులగానిచో పోరాడవచ్చు 
ననియు, యుద్ధములో తమ శత్రువులగు (ఫ్రెంచివారు కూడ నిజామునకు బాసటగా 
నున్నను నింగ్లీషువారు స్వతంత్రముగా పోరాడవలసినదేకాని ్రెంచివారితో మాత్రము 
పొత్తువలదనియు తిరుగు జాబు వచ్చెను. ఇక్కడికిదే నయమనుకొని నిజామలీ 
సంతోషపడెను. ఎందుకనగా మహార్యాష్ట్రలకు నాలీజాకు మై(త్రియగుట 
కవకాశములేదు. కారణమేమన ఒక వైపునుండి కాబుల్‌ పరిపాలకుండగు జుమన్‌షా 
నిజామలీకి తాను మహారాషులపై దాడివెడలం దలచెననియు నిజామలీ సహాయ 
మవసరమనియు వ్రాసెను. ఇంకొక వైపునుండి శ్రీరంగ పట్టణపు టిప్పుసుల్తాను 
సక్కారామను పండితునింబంపి ఇంగ్లీషు వారితో నిజామలీకున్న మైత్రికి నువ్వులు 
నీళ్ళు విడువ వలయుననియు వ్రాసెను. కాని నిజామలీ మాత్రమీరెంటికిని తన 
యసమ్మతిని తెలియంజేసి యటు మహారాష్టులకు తనకు మైత్రి కలదనియు నిటు 
నింగ్రీషు వారితోడి పొత్తు విడరానిదనియు ప్రత్యుత్తరములు వ్రాసెను. కనుక 
మహారాష్టులు తనకు విరుద్ధముగా యుద్ధమునకు సన్నద్దులు కాజాలరని నిజామలీకి 
గట్టినమ్మకముండెను. 
-13- 

నిజామలీ యుద్ధసన్నాహములు పెద్దయెత్తున జరుపుచుండెను. (ఫ్రెంచివారి 
యాధిపత్యమున శిక్షణమును పొందిన సైన్యము కొంత, మూసారేమూ మణియు 
నాతని ఫ్రెంచి సైనికులును, మీరాలం మంత్రి సర్కారీ సిబ్బందియును సిద్ధమయ్యెను. 
ఇంకొకవైపు సర్వరుల్ముల్ము మహమ్మదు బాఖర్‌ఖాన్‌ మహమ్మదు ఆజంఖాను 
యీసీంఖాను మున్నగు సర్హార్లు జాగీర్ణార్లు తమ సేనలతో నిజామలీ సహాయమునకు 
సంసిద్దులై వచ్చిరి. ఉద్యోగమునకై వచ్చిన విదేశీయులగు నరబ్బులు సిద్దీలు పఠానుల 
దొక యశిక్షిత సైన్యముండెను. ఇక్కడ యుద్ధసన్నాహములు జరుపుచు కాలహరణ 
మొనర్చిన నక్కడ సదాశివుందింకను బలము చేకూర్చుకొని దుర్ణయుండగు ననియు 
నాతనికి విశ్రాంతి లేకుండు నటుల మొదట సుళిక్షతమగు కొంత సైన్యమొక మొగల్‌ 
సర్దారుకిచ్చి తోడుగా కొందఅ ఫ్రెంచి సైనికులనిచ్చి బీదరుపై దండెత్త మూసారేమూ 


సదాశివరెడ్డి 63 


పంపించెను. బిదరకు పోయిన సైనికులందటు సదాశివరెడ్డి కత్తి కెబయై 
పరలోకమునకుం బోయిరి. మొగలు సర్గారుండును నాతని కుమారుండును పట్టుబడి 
బంధితులైరి. మెదకులోనున్న రుద్రకుమారుండు వీరరాజునకు కొంత సైన్యమిచ్చి 
సదాశివునికి సహాయమునకై పంపించి తక్కిన సైన్యమును కొంత మెదకు పట్టణమున 
కొంత సంగారెడ్డి వెల్మకన్నె షాగూరు శంకరంపేట రాజంపేట మున్నగు దుర్గము 
లందచ్చటచ్చట పంచియుంచెను. మెదకు సంస్థానమందలి సైనికులే కాదు ప్రతి 
ఆంధ్రుండును చిలుముపాయ తమ కటారులనూరి యుద్ధమునకు సిద్ధమైరి. 
వీధిబడులందు పిల్లలు కట్టెలతో సాము ద్రిప్పుచుండిరి. గురుకుల మందలి స్వాధ్యాయ 
తత్పరులగు ద్విజబ్రహ్మచారులు వీరకాసెలు దట్టించి వాలు డాలు కేబూనిరి. 
మూలనున్న మూడుకాళ్ళ ముదుసలులు కజ్జబొడుచు కొనుచు వీథులందు దిరుగుచు 
పలనాటి బాలచంద్రుని వీరగాథలువినిపించి యువకులకు శౌర్యము సూదులంగ్రుచ్చి 
చెప్పుచుండిరి. ఇట్లబలలు సబలలై, సాధులు యోధులై, వృద్దులు కృద్దులై, మెదకుసీమ 
యంతయు యుద్ధసన్నద్ధమయ్యెను. అశ్వదళాధిపతియగు సిద్దీయంబరునకు హిందువుల 
ప్రయత్నములు చూడగనే హృదయమున నీర్మ్య కలిగినది. హైదరాబాదు నవ్వాబు 
పరాజితుందైనచో తమ మతమింక దక్షిణాపథమున కూకటి వ్రేళ్ళతో గూలిపోవునని 
తలపోసెను. తన తండ్రినాటి నుండియు వెదకు నంస్థానము వారి 
యుప్పుపులుసుతోంబెరిగిన దేహముతో నాటికి వారికే మోసము దలపెట్టుటకు 
సంసిద్దుడయ్యెను. వరుసగా కలుగు పరాజయములకు నిజామలీకి పిచ్చి యెత్తెను. 
మూసారేమూను స్వయముగా యుద్ధము నడుపుటకై బ్రతిమాలెను. మూసారేమూ 
తన యధీనమందున్న తురకల సైన్యముతో త్రోవలోనున్న చిన్నదుర్గము లొకటి రెండు 
జయించి మెదకును సమీపించి దుర్గమునకు వేణత వేయించి కోటకు రాకపోకల 
సంపూర్ణముగా నాపివేసెను. తురకల దండ్లు పల్లెలపైంబడి బీభత్సములు మొదలు 
పెట్టెను. పల్లెలందలి జనము తమకు వీలైనంత వజకెదురొడ్డి పోరాడిరి కాని తుపాకుల 
గుండ్ల వర్షమునకు తట్టుకొన లేకపోయిరి. దుర్గమును ఢీకొని తోపుగుండ్లు 
నేలరాలుచుండెనే కాని దుర్గము కాసింతైనను చెక్కుచెదరకుండెను. ఐనను 
రుద్రకుమారుండు దుర్గద్వారములు బంధించుకొని యెంతకాల ముండగలడు? కోటలో 
దినదినమాహార ధాన్యములు తరిగిపోవుచుండెను. సుమారొక నెల దినములు కోటలోని 
వారెవ్వరు బయటికి రాలేదు. బయటివారు లోనికి పోలేదు. ఒకనాడు రుద్రకుమారుండు 
చేయునదేమియులేక సిద్దీని విచారించి మజుసటి దినము దుర్గము వెడలి శత్రువుల 


64 తెలుగు వీరుడు 


నెదుర్మొని చావో బ్రతుకో తేల్చుకోవలయునని పల్మెను. సిద్దీమౌనము వహించెను. 
రుద్రకుమారునికి సిద్దీపై ననుమానమధికమై ఇంకనాతనితో నాలోచించిన 
లాభములేదనుకొని యుద్ధమునకు సన్నద్ధమగుటే కర్తవ్యమని చెప్పి పోయెను. 
రుద్రకుమారుండు పోయిన తరువాత సిద్దీ దురాలోచన మొనర్చి ఆ రాత్రియే 
మోసముచేయ నిశ్చయించుకొనెను. స్వామి ద్రోహము చేయుటలేదుగదాయని తనలో 
వితర్మించుకొని మతమునకై ఏమి చేసినను తప్పులేదను దురభిప్రాయమునకు వచ్చెను. 
తనయంగరక్షకుండగు యాకూబును ఖీల్లాబయటికి పంపించి శత్రువులకు మధ్యరాత్రి 
దుర్గద్వారములు తెరచినప్పుడు లోన (ప్రవేశించునట్లుగా చెప్పి రమ్మనెను. 
రుద్రకుమారుండు తన్ను శంకించకుండునట్లుగా దుర్గప్రవేశమొనర్చిన తరువాత 
హైద్రాబాదు సేనలు తననుగూడపట్టి బంధించవలయునని చెప్పెను. యాకూబునకు 
మటల దుర్గములోనికి రావలసిన యవసరము లేదనియు శత్రువులతో నుండి వారికి 
రహస్యములను తెలుపుచుండ వలసినదనియు చెప్పి పంపించెను. మధ్యరాత్రియగు 
సరికి కొందజు తురకసైనికులు దుర్గద్వారము తెరచిరి. ఒక్కుమ్మడి హైద్రాబాదు 
సేనలు మూసారేమూ మున్నగువారు దుర్గమును వ్రవేశించిరి. సిద్దీ తన 
యాళ్వికదళముతో నాయుధము లప్పగించి బంధితుండయ్యెను. ఈ వార్త తెలిసినంతనే 
రుద్రకుమారుండు ప్రళయ రుద్రుండయ్యెను. ఇది యంతయు సిద్దీ యొనర్చిన 
మోనమని యతండు త్రుటిలో గ్రహించెను. గోలకొండనుండి పారివచ్చి 
విజయనగరరాజుల ప్రాపున బ్రతికి చివరికి తళ్ళికోట యుద్ధమున నళియ రామరాయల 
వీపున బాకు (గుమ్మినకులమును, ఆశ్రయించిన చెట్టునే మొదలంట నరికెడు 
కృతఘ్నకులమును, నమ్మరాని కులమునునమ్మి నందులకుందగిన ప్రాయళ్చిత్తమే 
జరిగినదనుకొని పండ్లుపటపట గొటికి తన మేన ప్రాణమున్నంతవఅకు, తన 
బాహువులు కదలాడునంతవజకు తురకలకు శిరసొగ్గనని ప్రమాణముచేసి మిగిలిన 
కాల్బలముతో యుద్ధమునకుం దలపడెను. ఆంధ్రసైనికుల నొక్కటగూర్చి మేఘ గంభీర 
ధ్వనితో “తెలుంగు వీరులారా! ఆసేతుశీతాచలము పరిపాలించిన శాతవాహనాంధ్ర 
ధరణీపతు లేదేశమున ప్రభవించిరో, విశాలాంధ్ర సామ్రాజ్యమును బాదుకొల్పి 
దేశమంతయు కళామందిరములు వెలయించిన కాకతీయు లేదేశమున జన్మించిరో, 
పరాజయ మెటుగని ఆంధ్రభోజుందేదేశమున పరిపాలించెనో, పలనాటి బాలచంద్రులే 
భూమిపైం బులకించిరో, బొబ్బిలి బెబ్బులుల గర్భనముల నేదేశ ధరణీ ధరములు 
ప్రతిధ్వనించినచో, దుర్గమ్మ మాంచాలాదిగాగల వీరనారీమణు లేయింటి యాడుబిడ్డలో, 


సదాశివరెడ్డి 65 


అట్టి తెలుంగు భూమిని తెలుంగు జాతిని జన్మించిన మనము గో బ్రాహ్మణహత్యలు 
స్రీపరాభవములొనర్చు కసాయిలకు బానిసలమై వారి యధీనమున బిచ్చపుకూడు 
తిని మనుటకంటె జన్మభూమి కొఅకు, జాతికొణకు, ఆత్మస్వాతంత్ర్యము కొబికు 
ప్రాణములర్చించు టుచితము కాదా? మనలకన్న బిడ్డల వలె సంరక్షించిన మహారాణి 
శంకరమ్మనే క్రూరులు పొట్టంబెట్టుకొనిరో వారిని శిక్షించుటకు వీరాధివీరుండగు మన 
సదాశివుని కండగానుండుట మనవిధ్యుక్త ధర్మముగదా! ఇంటతిని ఇంటి వాసములు 
లెక్కపెట్టెడు కృతఘ్నుండగు సిద్దీ యంబరుండొనర్చిన ద్రోహమున కాతని తలద్రుంచక 
మన పరాభవాగ్స్చి చల్లారునా? చావో (బ్రతుకో నేడే తేల్చుకొందము. 

తెలుంగు భూమికి తెనుంగు జాతికి గర్వకారణుల మగుదము. బ్రతికినచో 
స్వతంత్రాంధ్ర దేశమున తేట తెలుంగు గాలినే పీల్చుదము సమరాంగణమున గూలినచో 
వీరస్వర్గ మలంకరించెదము. లెండు! శత్రుసంహార మొనరింప వలయునని 
యుద్చోధించెను. రుద్రకుమారుని యుద్రేకపు మాటలు కోపావేశముచే పొంగిపోవుచున్న 
ఆంధ్ర సైనికుల ప్రతాపాగ్నికి వీవనలైనవి. రుద్రకుమారుండు ముందు, వారువెనుక 
నడచిరి. కోటలోనికివచ్చెడు ఫ్రెంచి సైనికుల నెదుర్శొనిరి. తుపాకీ గుండ్లెదల జీల్బుకొని 
పోవుచున్నను శత్రువుల పైంబడి వీరవిహారమొనర్చుచుండిరి. తనయధీనముననున్న 
సైన్యముతో సిద్దీయంబరు మోసమొనర్చి పట్టుబడిపోయెను. ఇదివజకే కొంత సైన్యము 
వీరరాజుతో సదాశివునకు తోడుగాబోయెను. మటికొంత సైన్యమకృడకృడనున్న దుర్గము 
లందుండెను. తనతోనున్న కొలది వీరులతో రుద్రకుమారుండు శత్రువుల హతమార్చు 
చుండెను. స్వామి భక్తిలోనిలువెల్ల స్నానమాడిన తెలుంగు వీరులు తురకలను నరికినరికి 
(ఫెంచివారి తుపాకీ గుండ్లకు గురియై నేలంగూలుచుండిరి. మూసారేమూ మతియు 
తురక లాంధ్రసైనికుల ధాటికోర్వలేక మజల కోటబయటికి వచ్చిరి. ఇప్పటికి 
యసంఖ్యాకమైన బలము తురకలకుండెను. రుద్రకుమారుని వెంబడి కొలదిసైన్యమే 
యుండెను. తెలతెల వారుచుండెను. శత్రువులు కోటదాటుట చూచిన తెలుంగు 
వీరులు వెన్నంటి తరుముచుండిరి. ఇంతలో వెనుకనుండి సిద్దీమజియు నాతని 
యనుచరులు తెలుంగు వీరులపైంబడిరి. కోట తలుపులు మూయకనే రుద్రకుమారుండు 
తన సైనికులను వెనుద్రిప్పి సిద్దీని ఢీకొనెను. కొలదిమంది యగుటచే విద్రోహులు 
తొందజిగా నిహతులైరి. శుత్రువులకన్న స్వామి ద్రోహ మొనర్చిన సిద్దీపై రుద్రకుమారున 
కమితమైన కోపము కలిగెను. సిద్దీనే లక్ష్యముగానుంచుకొని తురకలపైంబడి వారిని 
హతమార్చుచు తుదకు విద్రోహియగు సిద్దీని సంహరించెను. వీరిట్లు వెనుదిరిగి సిద్దీ 


66 తెలుగు వీరుడు 


నెదుర్శొనగనే పారిపోయెడు సేనలు మజల వెనుకకు దిరిగి వచ్చినవి. మూసారేమూ 
గురిచూచి రుద్రకుమారుని తన తుపాకీతోంగాల్చెను. తన యపార మేధాసంపత్తిచే 
చాణక్యుని దలపించిన రుద్రకుమారుండు, తన యసాధారణ యుద్ధనైపుణియందు 
ఖద్దతిక్కనను మరపించినఘనుండు, తెలుంగుదేశ స్వాతంత్ర్యమునకై తన స్వామికొజకై 
చివరి క్షణమువరకు పోరాడి శత్రుకంఠలుంఠన మొనర్చి ఫైంచితుపాకిగుండు కెజియై 
నేలంగూలెను. ఆతని వక్ష్యృకవాటము నుండి వీరరక్తముప్పొంగి నేలపై బారుచుండెను. 
ప్రభాతారుణ కాంతులగలిసిపోవు రక్తారుణప్రభలు రుద్రకుమారామాత్యుండు 
ప్రాతస్సంధ్యా కాలమున విడుచు అర్జ్యోదకము వలె నుండెను. క్రిందంబడిపోయిన 
రుద్రకుమారుండు చేయి చాచి పిడికెడు మట్టినెత్తి కన్నులకద్దుకొని యామ్రూణించి 
నెత్తిపైం జల్లుకొని “అమ్మా తెనుంగు తల్లీ! తెలంగాణ మాగాణమా! నీ గర్భమున 
జన్మించి నేను ధన్యుండనైతిని. నీయెడదపిండిన పయస్సులంగ్రోలి యింత 
చేవగడించుకొంటిని. నీ యెద పులకించిన సస్యలక్ష్మిని బాముకొని ఇంత 
దేహయప్టింబెంచితిని. నీ పారతంత్ర్యముం దొలగించ స్వామి బుణము దీర్చుకొన 
నింతవజకు పోరాడితిని. కాని విఫలుందనై నీ బుణము దీర్చుకోలేనైతిని. ఇదిగో 
నీవొసంగిన పయస్సులకు నా నెత్తుటి అర్హ్యపాద్యములు, ని గుజ్జన గూళ్ళకు నామేను, 
ఈ కళేబరమును ఈ రక్తమును నీలోజీర్ణించుకొనుము. నా యెముకలు కాసంతైన 
నీకు చేవకూర్చిననే ధన్యుడనగుదును. ఆ చేవతో పొటమరించిన చిన్న తృణమైనను 
నీ విమోచనకై మజల సంసిద్ధమగును. ఆనాడది బ్రహ్మాస్తమగును. తెలుంగు వీరుండగు 
మా సదాశివునిం గాపాడుము. తెలుంగు వారికెన్నటికైన నేదైన భవిష్యత్తు 
కలుగునంతవజకు నెన్ని జన్మములైనను నీ చల్లని గర్భమున ప్రభవించి పోరాడెదను. 
పునర్ణన్మమున తేటతెలుంగే మాటలాడెదను. ఇంక సెలవు తల్లీ జన్మభూమీ” యని 
కన్నులు మూసికొనెను. రుద్రకుమారుని ప్రాణవాయువులనంత విశ్వమున 
విలీనమైపోయెను. మిగిలిన ఆంధ్ర వీరులు పగతుజ శరణుజొచ్చి బ్రతుకుటకంటె 
పారాడి పోరాడి చచ్చిన స్వర్గమైన లభించునని శత్రువులపైంబడి పోరాడి మడిసిరి. 
ఆనాడు మెదకు పట్టణమున కొక పీడకల గోబ్రాహ్మణ శిశుహత్యకు ప్రీ జన 
పరాభవములకు మితిలేదు. మెదకు రాజ్యలక్ష్మి యనాథయై యడవులకు తరలి 
పోయినది. వట్టణమంతయు దుర్గార్గుల దుండగములకు గురిటైంనది. 
శ్రీరంగనాయకుండు చిన్నబోయెను. శివుండు స్థాణువయ్యెను. ఆంధ్ర శిల్పుల యఖండ 
తేజోశిల్పకళ మట్టిలో బొరలాడెను. వెంటనే మూసారేమూ సంస్థాన మంతయు తన 


సదాశివరెడ్డి 67 


యేలుబడిలోనికి తీసికొని నూతనోద్యోగుల నియమించి నవ్వాబున కేటేట పదహారు 
లక్షల పన్ను చెల్లింతునని సనదుపొందెను. మెదకు సీమ తనయధీనమున చేరగనే 
అచ్చట కొంత బలముంచి ఆలీజాను సదాశివరెడ్డిని పట్టుటకు బిదరు కోటకు 
మహాసన్నాహముతో ప్రయాణమై పోయెను. 
-14- 

మీరాలం నవ్వాబుసర్మారీ సైన్యముతోడను జాగీర్ణారులు నవ్వాబులు వారి 
వారి సైన్యములతోడను పఠానులు అరబ్బులు అందజును కలిసి పయనమై బిదరు 
కోటను ముట్టడి వేసిరి. మహాయోధుండు సైనిక శిక్షకుండగు మూసారేమూ తన 
(ఫ్రెంచి పటాలముతోవచ్చి చేరుకొనెను. రెసిడెంటు మేజరు రాబర్జునకు రెండు 
బెటాలియనుల సైన్యమిచ్చి పంపించెను. వీరి సైన్యము లన్నియుకలిసి సదాశివరెడ్డి 
బలములకన్న పది రెట్లుండెను. సంఖ్యాబలమే కాకుండ పాశ్చాత్యయుద్ధపద్ధతుల 
నెతిగినవారు వీరు. పూర్వ పద్ధతుల పై ఒక్కొక్కని దలపడుట నేర్చుకొన్న వారాంధ్ర 
వీరులు. నిరాయుధులగు శత్రువులతో పోరాడుట కిష్టపడని వారాంధ్రులు. మోసమే 
నవీనాయుధముగా గలవారు పాశ్చాత్య సైనికులు. పైపెచ్చు పాశ్యాత్యుల చెంత 
పిరంగులు తుపాకులవంటి మారణాయుధములుండెను. ఈ ప్రచండ సైన్యము బీదరు 
బహిఃప్రాకారముచుట్టును ముసిరికొనెను. సదాశివరెడ్డి బలము లొక్కుమ్మడి 
శత్రువులపైంబది మహాయుద్ధ నిపుణులును నసహాయ శూరులునగు (ఫ్రెంచి సైనికులం 
గసిమసంగిరి. ఫ్రెంచి సైనికులు డీలువడినంత తురకలూడని బాడిరి. (ఫ్రెంచి సేనాని 
మూసారేమూ తీవ్రముగా గాయపడెను. క్షతగాత్రుండగు నాఫ్రెంచి సేనాని తన సేనల 
పురికొల్పి సదాశివుని బలముల మజల కోటలోనికిం దరిమికొట్టెను. చెదిరిన బలములు 
మల నొకచో గుమికూడెను. సదాశివరెడ్డి కోటద్వారములు మూసి కొనెను. 
మూసారేమూ గాయపడెనని విని యాతనికి సహాయార్థమై రాచూరునుండి బాష్టిస్టేయను 
నింకొక (ఫ్రెంచి సేనాని తన బలముతో నరుదెంచెను. క్రొత్త సైన్యము లదనుకు 
చేరగనే కోటగోడలనెగం (బ్రాకుచుండిరి. సదాశివరెడ్డి సైన్యములు సలసల క్రాగెడు 
నూనె నీళ్ళు ప్రాకెడు వారిపై పోయుచుండిరి. ఒకవైపు పిరంగుల గుండ్లకు కోటగోడల 
వక్షములు విచ్చుకొని పోవుచుండెను. ఆలీజా బీదరులోపలి ఖిల్లాలో దాగికొనెను. 
సదాశివుడు వీరరాజు పరస్పర మాలోచించుకొనిరి. నాల్గువైపులనుండి కోటగోడలు 
నెట్టిలు పెట్టుచుండెను. ఇంక శత్రువులు నలువైపులనుండివచ్చి యాక్రమింతురు. 
కనుక వారు చుట్టుముట్టక ముందేదో యొక వైపునుండి వారిపైంబడి చీల్చుచు 


68 తెలుగు వీరుడు 


పారిపోవుటే కర్తవ్యమని నిశ్చయించుకొనిరి. పార్వతీ సదాశివులును వీరరాజు ఆలీజా 
యువరాజులును సంపూర్ణతను త్రాణోపేతులై ఆయుధపాణులైరి. 22 సెప్టెంబరు 
1795నాడు కోటగోడలు విచ్చుకొని పోవగనే శత్రుసైన్యములు నాల్గువైపులనుండి 
లోన ప్రవేశించునప్పుడు సదాశివుడు తన కొద్దిపాటి సైన్యముతో నొకవైపు 
శత్రువులందు6 జొరంబదెను. ఆతని కిరువైపుల పార్వతీ వీర రాజులను వెనుక 
ఆలీజాయువరాజు నుండిరి. కవచములుండుటచే తుపాకీ గుండ్లు దూసికొనిపోలేదు. 
వారికెదురైన వారెవరు బ్రతికిపోలేదు. ఇట్లెదిరించిన వారిని చీల్చి చెండాడుచు వారు 
దాటుచునే యుండిరి. మూసారేమూ బాప్టిస్టే మున్నగువారికి పార్వతీ సదాశివుల 
విక్రమమున కాశ్చర్యము కలిగినది. సదాశివుని తెగువనుచూచి మూసారేమూ 
శిరోకంపముచేయుచు యుద్ధమునుమాని యాతని వీరవిహారము కన్నులారగాంచి 
యుప్పాంగి పోయెను. శత్రువులందబు నివ్వెరిపడి చూచుచుండిరే కాని సదాశివు 
నడ్డగింపలేక పోయిరి. ఆతని క్రోధారుణి తన యనములనుండి వెడలు రూక్షేక్షణ 
విస్ఫులింగములందు శలభము లట్లు మాడిపోవుచుండిరి. రామబాణాగ్నికి భయపడి 
సాగరుడు చీలి మార్గ మిచ్చినట్లీ యఖండసేనలు సదాశివుని సాహసముచూచి 
వైదొలగిపోయెను. అందటు పులుకుపులుకున చూచుచుండగనే సదాశివుడు తన 
యనుచరులతో యథేచ్చగా బయట పడిపోయెను. సదాశివుండిట్లు సురక్షితముగా 
బయట పడినంతనే ఆలీజా యువరాజునకు వీరరాజును తోడిచ్చికొంత సైన్యముతో 
బెరంగబాదు దుర్గమునకు పంపించెను. తాను రుద్రకుమారుని విచారించి 
(కొత్తబలములచేకూర్చుకొని సాటి హైందవసామంత రాజుల సహాయముగొని 
మటజిలవచ్చెదనని మెదకు మార్గమున పార్వతీయుక్తముగాందరలిపోయెను. కాని కొలది 
దూరమేగువజకే రుద్రకుమారుండు నిహతుండై మెదకు పట్టణము (ఫ్రెంచివారి 
యధీనమైనట్లు తెలిసినంతనే షాగూరువైపు మరలెను. రుద్రకుమారుని మరణవార్త 
వినగనే సదాశివునిపంచప్రాణములు లేచిపోయెను. తన గురువు, తన బంధువు, 
తన సచివుండు, తన సర్వస్వము తనను విడిచిపోయినాడు. జగత్తంతయు సదాశివునికి 
నంధకారమయముగాం దోచెను. ఏమేధా సంపన్నుని యపారశేముషీ మహిమచే 
తానింత వాడయ్యెనో, ఏ ప్రాణ స్నేహితుని త్యాగముచే తానింతవజకరికాలున 
ముల్లునాటకుండమనెనో, యే యపరచాణక్యుని రాజనీతిచే తన సంస్థానమింత 
ప్రబలమయ్యెనో ఆ రుద్రకుమారమంత్రి తనకై తన సంస్థానమునకై పోరాడి 
నిహతుడయ్యెను. సదాశివుని కన్నులు చీకట్లు క్రమ్మినవి. ఆతని యాసలడియాసలైనవి. 


సదాశివరెడ్డి 69 


నిర్మించ దలచుకొన్న విశాలాంధ్ర సామ్రాజ్య మిసుకగూడువలె నేలంగూలిపోయినది. 
పార్వతి సదాశివునెంత యోదార్చినను లాభము లేకపోయినది. సమరాంగణమున 
నసంఖ్యాకులగు శత్రువుల మధ్యన నప్రతిహతుండై వైరివీరుల మస్తకముల బంతులాడిన 
వీర మూర్తి బాలునివలె నధైర్యపడి గోడుగోడున నేడ్వందొడంగెను. ఆలీజా నిర్భంధము 
విడిపించుటకై బయలుదేరి నప్పటిదే గురుదేవుని చరమదర్శనమయ్యెను. మటిల నా 
పవిత్ర మూర్తి భౌతికదేహము తన కన్నులగాంచు భాగ్యము లేక పోయెనని కుమిలి 
కుమిలి విలపించెను. తనకై (ప్రాణములొడ్డిన పితృతుల్యున కంత్యక్రియలైన 
చేయనోచనైతినని పరిపరివిధముల పరితపించెను. హైందవ ధర్మము స్వరూపముగొన్న 
సచివుడు, రాజనీతి చతురత యంతయు మూర్తీభవించిన మంత్రి, శైర్యమాకృతిగొన్న 
యోధుండు, బ్రాహ్మణ్య మవతారమెత్తినకర్శఠుడు, తనయాత్మ, తనకవచము, తనను 
వీడి పోయినంక తనకింక యస్తిత్వము శూన్యమనుకొని కుమిలి కుమిలి దుఃఖించెను. 
పార్వతీదేవి సదాశివునోదార్చి గతమునకు విలపించుట ధీరుల లక్షణము కాదనియు, 
ప్రస్తుతమాలోచించుట కర్తవ్యమనియు బోధించెను. సిద్దీయొనర్చిన విద్రోహమెన్నిి 
శత్రువులను చక్కాడుటయే కర్తవ్యమని తెలిపెను. సదాశివుండెట్టకేలకు తెలివినొంది 
పార్వతి ప్రబోధమే మంత్రముగా గ్రహించి సైన్యసన్నాహములకు6 గడంగెను. 
హిందువులగు సంస్థానాధీశ్వరులందటికి జాబులు వ్రాసిపంపెను. అత్తవారింటికి 
గద్వాలకు సహాయార్థమై లేఖపంపెను. చెదరిపోయిన తన బంట్లను సమీకరించుకొనుచు 
షాగూరు దుర్గమున నుండెను. 

అక్కడ అలీజా జెరంగాబాదు దుర్గములోనున్న వార్త తెలిసికొని మీరాలంమంత్రి 
తానాలీజాను బంధించి తెచ్చెదనని (ఫ్రెంచి మటియు నింగ్రీషు సైన్యములను సదాశివ 
రెడ్డిని పట్టుకొనుట కాజ్ఞాపించి ససైన్యముగా జెరంగాబాదుకు ప్రయాణమై పోయెను. 
జెరంగబాదు చేరుకొని గోదావరీ నదీతటమున తన సేనలను విడిదిచేసెను. మీరాలం 
సేనాసమేతుడై వచ్చుట చూచి వీరరాజు యుద్దమునకై సన్నద్ధుండగుచుండెను. 
నక్కజిత్తుల మీరాలంమంత్రి హైదరుద్దాలాయను సర్దారు చేతికి ఖురాన్‌ శరీఫ్‌ 
గ్రంథమిచ్చి యామతగ్రంథ ప్రమాణముగా నలీజా యువరాజునకెట్టి వోని 
జరుగంబోదనియు, నాతని కోరిక లన్నియు నీడేరుననియు, హిందువులతో 
మైత్రియొనర్చిన తమ యవన సామ్రాజ్యము వినాశమగుననియు, సంధి చేసికొని 
తన సేనతో రమ్మనియు, ప్రార్థనా పూర్వకముగా నొకలేఖ వ్రాసి అలీజా చెంతకు 
రాయబారమంపెను. హైదరుద్దాలా మీరాలం చెప్పినట్లు చేసెను. చవల 
చిత్తుండగుపాలీజా హృదయము సంచలించెను. సదాశివరెడ్డి గతి యేమైన నేమి 


70 తెలుగు వీరుడు 


తాను మాత్రము సుల్తానగుదునని యుబ్బిపోయి సంధికి దిగెను. యుద్ధ సన్నాహము 
లొనర్చుచున్న వీరరాజు కీ సంగతులేమియుం దెలియవు. మత పక్షపాతులగు తురకల 
నమ్మిన వారికి మొదటినుండియు మోసమే జరుగుచున్నట్లు చరిత్ర చెప్పుచున్నను 
ఎప్పటి కప్పుడే హైందవు లేమియు జరుగనట్లు మజచిపోయి నమ్మిమోసపోవుట 
పాటియేగదా! రల్బీయుల్‌ సాని 22వ తేదినాడు అలీజా యా దేశమున కోటద్వారములు 
తెరువంబడినవి. తురకల సైన్యము లొక్కుమ్మడి కోటలో ప్రవేశించెను. హఠాత్తుగా 
మూడిన యాపదకు వీరరాజు చకితుండై పగతుర శరణుజొచ్చి యవమానము 
పాలగుటకంటె పోరాడి చచ్చుటుత్తమమని వెంటనున్న ఆంధ్ర వీరులతో 
యుద్ధమునకుందిగెను. ఆంధ్రవీరులు కొలది మందియైనను శత్రుమధ్యమున నిర్ఫీతితో 
ప్రవేశించి పద్మవనమునజేరి వ్యాకుల పరచు మత్తేభములట్లు తురకసేనల కలగుండు 
పటిచిరి. కాని వారెంతోసేపు పోరాడలేక పోయిరి. వీరరాజు పద్మవ్యూహమున 
జిక్కుకొన్న అభిమన్య కుమారుండయ్యెను. పరిమితముగా నున్న తెలుంగు సైనికుల 
నపరిమితమ్హేచ్చ సేనలు చుట్టుముట్టి చంపెను. వీలైనందజు శత్రువులను చంపి 
వీరరాజు స్వామి రక్షణమునకై భగవంతుని ప్రార్థించుచు నేలంగూలి ప్రాణములు 
విడిచెను. చేజిక్కునంతకు నక్క వినయములతో ఖురాన్‌సాక్షిగా ప్రమాణము చేసిన 
మీరాలం మంత్రి, యువరాజు సంధిచేనికొని చేజిక్కగనే నిజరూపముతో 
ప్రత్యక్షమయ్యెను. ఆలీజా నేనుగుపై నెక్కించి హైదరాబాదు మార్గముంబట్టెను. తురక 
బూబులు గప్పుకొనెడు బురఖాను మీరాలం మంత్రి అలీజాయున్న అంబారిపైం 
గప్పించెను. ఇది యాతని నవమాన పరచుటకై చేసినపని. ఆలీజా తాను సదాశివరెడ్డికి 
యొనర్చిన ద్రోహమునకు తనకుందగిన ప్రాయశ్చిత్తము జరిగినదని అవమానభారము 
సహించలేక 22వ నవంబరునాడు గోదావరీ తటమున ఖేర్‌ గ్రామసమీపమున తన 
వజ్రాంగులీయకమును మింగి విగత జీవుండయ్యెను. యువరాజునకు బదులాతని 
కళేబరము హైదరాబాదు చేరుకొనెను. 
-15- 

షాగూరు కోటలో నున్న సదాశివరెడ్డి మజిల సైనికులను సమకూర్చుకొనెను. 
సాటి సంస్థానాధీశ్వరుల నుండి ప్రత్యుత్తరము లేమియు రాలేదు. అత్తవారగు 
గద్వాలవారు కూడ ఎట్టి సహాయమంపలేదు. వారందజును సుల్తానుకు భయపడి 
సహాయము చేయుట లేదనియు వీర్యము చచ్చిన కళేబరము లనియు 
సదాశివుండూహించెను. ఇంతలో మోసమొనర్చిన ఆలీజా మరణవార్తయును వీరరాజు 
మరణవార్తయును దెలిసెను. ఇటు మహామంత్రియును నటుమహాదండనాథుండును 


సదాశివరెడ్డి 71 


చనిపోయిరి. వారిరువురును సదాశివునకు కుడి యెడమ భుజములు, ఇప్పుడా 
భుజద్వయము పడిపోయినది. మెతుకుపట్టణము శత్రుహస్తగతమై పోయినది. స్వామి 
భక్తులగు నాంధ్రవీరులెందజో మరణించిరి. ఇంక మిగిలినది తన దేహము మటియు 
నాత్మయగు పార్వతి. దైవాను కూల్యము లేదో? శప్తలగు నీయాంధ్రుల కింకను 
గడువు ముగియలేదో? ఏది ఎటులైనను సుల్తానునకు తలవంచుటనుచితము. శత్రువుల 
సంఖ్య యెంతటి దైనను సరియేకాని వారి నెదిరించుటే కర్తవ్య మనుకొని సదాశివరెడ్డి 
తన సైన్యమంతయు సమకూర్చుకొనెను. 28వ నవంబరు నాడు మీరాలంమంత్రి 
సైన్యమును ఆంగ్ల ఫ్రెంచి సేనలును గలిసి తండవాడి నుండి ఎనిమిది క్రోసులు 
ప్రయాణము చేసి “చిక్సస్‌” గ్రామము వద్దవిడిసెను. వారి నెదుర్మొనుటకై సదాశివుడు 
పార్వతీ సమేతుడై 2000 రోహిలాలతో 900 గుజ్జిపుదళముతో 200 కాల్బలముతో 
షాగూరు నుండి బయలుదేరివచ్చి మూసారేమూసైన్యముల కెదురుగా నరక్రోసు 
దూరమున వ్యూహము పన్నెను. శత్రువులబలము సదాశివరెడ్డి బలముల కన్న 
నేడుమడుంగు లెక్కువగా నుండుటయే గాక తోపులు తుపాకులుండెను. ఆనాడు 
పార్వతీ సదాశివు లిరువురు వీరగంధమలందికొని, తమ సైనికులకు 
తాంబూలములిచ్చి, ముంజేతులకు కత్తులకు, వీర కంకణములు గట్టి, బ్రహ్మనాయని 
బాలచంద్రుని దలంచి, ఖడ్గతిక్కనను ధ్యానించిరి. పార్వతీ సదాశివు లిరువురును 
రెండుత్తమాశ్వముల నెక్కి సైనికుల ముందు నిలిచిరి. అటు సముద్ర తరంగములట్లున్న 
శత్రువులను ఇటు తమ బలములనుచూచి ఉప్పొంగి పోయిరి. కాసెలు ధట్టించిన 
ఆంధ్రవీరుల నరములు శౌర్య రకోద్వేగమున పొంగుచుండెను. వారికాయుత్సాహ 
మెందులకో గాని ఆలస్యము నేమాత్రము సహించకుండిరి. శత్రువుల పైంబడి వీరవిహార 
మొనర్చిననేగాని వారియుద్రేకము చల్లారదు. వారి నటులనే యూరకుంచిన నందజును 
అనపోతుని వలె నాత్మ హత్య చేసికొందురేమో యన్నట్లుండెను. మాతృభూమి విముక్తికై 
సమరాంగణమునకు తనతో సంసిద్దులై వచ్చి పొంగిపోయెడు యోధులను చూచి 
సదాశివుడు వినయ భారమున తలవంచి వారికి నమస్కరించి తన తరవారి నెత్తి 
ముద్దిడుకొని సంజ్ఞ యొనర్చెను. ఒక్కుమ్మడి ఆంధ్రవీరులు జయజయ నినాదములతో 
శత్రువుల వైపు పరుగెత్తిరి. మూసారేమూ తనబలములను పురికొల్సి ముందు కెదురుగా 
వచ్చి డీకొనెను. ఆశ్వికులాశ్వికులను పదాతివర్గము కాల్బలముల నెదుర్మొనెను. ఆంగ్ల 
(ఫ్రెంచి సేనలు మిడుతల గుంపువలె పైంబడెను. సంపూర్ణ తనుత్రాణులైన పార్వతీ 
సదాశివులు రణరంగ మంతట తామెయై విరోధి మస్తకముల దున్మితూంటాడుచు 
వీరవిహారముసేయు చుండిరి. అప్పుడప్పుడాంధ్రవీరుల శౌర్య రక్తముబుకునట్లు 


72 తెలుగు వీరుడు 


ప్రబోధించి వారికి తోడుగా పోరాడుచుండిరి. చేతి కమరెడు జొన్న కజ్జలను కోసినట్లు 
సదాశివుండు తన కెదురైన వారినెల్ల తన కొడవలితో మునుముబడం గోయుచుండెను. 
మహాయోధుండగు మూసారేమూ స్వయముగా సదాశివుని ఢీకొని తూలిపడి పోయెను. 
ఇంగ్లీషు ఫ్రెంచి తుపాకీగుండ్లు చిత్తజల్లుగా కురియుచుండెను. తెలుంగు యోధులు 
గుండ్ల కెదురు జొమ్ములిడి ప్రేవులుడుల్లు చున్నను శత్రువులపై దూకి చంపుచుండిరి. 
సదాశివునికి సహాయముగా పోరాడుచున్న పార్వతిని జూచి మీరాలంమంత్రికీర్య 
జనించినది. ఒక యబల రణ రంగమున నిట్టి వీరవిహారము చేయుటాతని 
కవమానముగా నుండెను. మీరాలం స్వయముగా పార్వతి పైబడి ఈటెతో పొడిచెను. 
కాని పార్వతి లగువుగా తప్పించుకొని గుజ్జమును వెనుక కాళ్ళపై లేపి ఎగిరి 
మీరాలంమంత్రి బొచ్చెపై చిన్నప్పటి దొండాకుపసరుపడునట్లుతన్నెను. మంత్రి తన 
గుజ్బము మీదినుండి క్రిందంబడి నెత్తురు (గక్కెను. చెంతనున్న సైనికులాతని 
డేరాకెత్తుకొని పోయిరి. మీరాలం మంత్రి మూర్చపోయినంతనే తురకల సైన్యమున 
కలకలము బయలుదేరి వారు కొంత వెనుకంజ వేసిరి. రెండుమూడు సారులు ఆంగ్ల 
(ైంచిసేన లాంధ్రవీరుల దాడికి చివికిపోయి మజలకూడినవి. ఇప్పటికే 
ఆంధ్రవీరులెందరో మరణించిరి. మహాయోధులగు మాలమజిల పాపన్న తెలుంగు 
బడవల చెన్నయ్య ఎజ్జిగొల్ల బుజ్జన్న రుక్మారెడ్డి మున్నగువారు మరణించిరి. తెలంగాణపు 
వీరగడ్డ బీటలు వారిపోయెను. అపారముగానున్న శత్రువుల ముందల్పసంఖ్యగల 
యాంధ్రులెంతసేపని పోరాడగలరు. ఇంక ట్రేళ్ళపై లెక్కిడు నందటే మిగిలిరి. శత్రువుల 
చేజిక్మినచో అవమాన పబచి నానా హింసలు పెట్టి బాధింతురని సదా శివుండు 
క్రొత్తబలము చేకూర్చుకొన్న గాని వీరి నెదిరించుటకు శక్యము కాదని మజిల నొక్కుమ్మడి 
(ఫ్రెంచి పటాలము పైబడి చిందరవందర యొనర్చను. (ఫైంచివారు తుపాకులు విడిచి 
మూలమూలలకు పారిపోయిరి. మూసారేమూ సదాశివరెడ్డి యనమాన 
భుజవిక్రమమునకు నివ్వెరపడి చూచుచుండెను. ఇదే యదననుకొని పార్వతీ 
సదాశివులు తమ యనుచరులతో తప్పించుకొనియథేచ్చముగా వెడలిపోయిరి. 
మీరాలంమంత్రి రక్త వమనములతో హైద్రాబాదు చేరుకొనెను. సదాశివుని పట్టుకొనుట 
అసాధ్యమని మూసారేమూ తిరిగి పోయెను. పార్వతీసదాళివు లదవులందు కొండలందు 
తమ యనుచరులతో దిరుగుచు సైన్యముల సమీకరించుకొనుచుండిరి. 

ఇక్కడ హైద్రాబాదులో సుల్తానుకు సదాశివుందెప్పుడో ఏరాత్రియో మజల 
నగరముపైంబడునను గుటగుట యుండెను. సదాశివుండు ప్రాణముతో నున్నంతవబకు 
మీరాలం మంత్రికి నిద్రపట్టునట్లు లేదు. సదాశివుని పట్టుకొనుట కిన్ని సారులును 


సదాశివరెడ్డి 73 


నింతసేనయు విఫలమయ్యెను. యుద్ధమున నాతని నిర్జింపలేరు. ఇంక కపటము 
చేతనైన సదాశివునిపట్టి బంధింప వలయునని మీరాలంమంత్రి కుతంత్రములు పన్నెను. 
సుల్తాను నిగ్రహానుగ్రహములకు దోసిలొగ్గిన హిందువు లెందజో యుండిరి. వారిలో 
రాయరాయాన్‌ ఒకడు. సుల్తాను చెంత నాతండు సదాశివుని పట్టి తెచ్చెదనని 
రహస్యముగా ప్రతిజ్ఞచేసి కొందు సైనికులు తోడురా సదాశివుని వెదకుటకై 
బయలుదేరెను. సదాశివుడు తర్మల్‌ ప్రాంతారణ్యములం దున్నట్లును నచ్చటి కొన్ని 
దుర్గము లాతని స్వాధీనముననే యున్నట్లును మార్గ మధ్యమున విని ఒంటరిగా 
పోయి సదాశివుని గలిసికొని నిజాము వృద్ధాప్యము, కీర్తి శేషురాలగు రాణిశంకరమ్మగారి 
యెడ ఆతనికున్న గౌరవము, మున్నగునవి యుగ్గడించి, ఇంత వబకు జరిగినదంతయు 
మీరాలం మంత్రి దుస్తంత్ర మనియు, నిజాము ఇప్పటికిని మంచివాడనియు, తన 
ప్రార్థనపై సంధిచేసి కొనుట కొడంబడె ననియు తెలిపెను. సదాశివుండీతని మాటలను 
తొలుత నమ్మలేక పోయెను. కాని రాయరాయాన్‌ తురకల సామ్రాజ్యమును కూకటి 
వ్రేళ్ళతో బెరుకుట కిది సమయము గాదనియు, దానికి మహారాష్ట్ర మహీపతుల 
సహాయ మవసరమనియు, అట్టి సహాయమప్పటి మహారాష్టుల వారసత్వపు కలహ 
మణగిపోయి, నిజాముచే సమర్ధింపంబడు బాలాజిపండితుండు గాక, బాజిరావు పూనా 
పేష్వాయైనచో తప్పక లభించ గలదనియు, అందుల కాతండు సంసిద్దుండనియు 
పెక్కు విధముల నమ్మించెను. ఇంతేకాక అలీజా కుట్రలో సహాయ మొనర్చిన 
కృష్ణచంద్రుని సానుభూతియు కలదని నొక్కి చెప్పెను. నిజాము వలనగాని మీరాలం 
మంత్రి వలనగాని ఇంక ముందాతనికెట్టి గౌరవహాని జరుగదనియు హామీ ఇచ్చెను. 
ఇన్ని విషయముల చెప్పిన తరువాత నమ్మక పోవుటెట్లు? పాపము సదాశివుండునమ్మి 
తన కొందజినుచరులతో పార్వతీ సమేతుడై నిజాము దర్చారునకు రాయరాయాన్‌ 
వెంబడి పయనమయ్యెను. నగర ప్రాంతము సమీపించగనే 27వ మార్చినాడు 
రాయరాయాన్‌ రహస్యముగా నియమించిన ఇసామియాయను సైనికోద్యోగి తన 
సైన్యముతో వచ్చి వారిపైంబడి పార్వతీ సదాశివుల బంధించి గోలకొండ దుర్గమునకుం 
గొంపోయెను. మేకవన్నెపులి యైన రాయరాయాన్‌ వంటి పాపిష్టిని నమ్మినందులకు 
తనకుందగిన ప్రాయళ్చిత్తమైనదనుకొని సదాశివుండు మిక్కిలి నొచ్చుకొనెను. ఇటువంటి 
విద్రోహు లెంతవజకుందురో అంతవటకు దేశమునకు విముక్తి లేదనియు తనవంటి 
వారి ప్రయత్నము లన్నియు వృథాయగునని సదాశివుడు భావించెను. 

నిర్బంధ మందున్న యాదంవతుల జీవితము కడు దుర్భరమై 
నిత్యావమానములకు గుతి యయ్యెను. సనాతనార్న ధర్మావలంబియైన సదాశివుడు 


74 తెలుగు వీరుడు 


మ్లేచ్చులచేతి పచ్చి మంచి నీళ్షైనను ముట్టలేదు. పార్వతీసదాశివులిరువురన్న పానము 
లుగ్గపట్టిరి. వీలైనంత శీఘ్రముగా నీ దేహయాత్ర చాలించవలెనని తలంచిరి. కోటలో 
అక్కడక్కడ నున్న పుల్లలు చిదుకులు కట్టెలు ప్రోగుచేసి యొకరాత్రి నిప్పంటించిరి. 
పార్వతీ సదా శివులు పరస్పర మొకరినొకరు చూచుకొనిరి. ఇద్దరము భౌతిక దేహము 
లొకపరి వీడుచుంటిమని కాబోలు వారి నయనము లానందాతశ్రు పూరితములైనవి. 
పార్వతీదేవి సదాశివుని పాదకమలముల తన కన్నీళ్ళతోం గడిగినది. ఇంకనొక్క 
క్షణములో లోక పావకుండగు దేవముఖుని కౌగిలింతలో చేరి యుందురు. కాని 
ఇంతలో భటులెవరు కని పెట్టిరో కొందజు కావలివాండ్రల్లరి చేయుచు వచ్చి మంటల 
నార్చి వైచి మంత్రి గారికిం దెలిపిరి. అంతటితో పార్వతీ సదాశివులు నిగళ బద్దులైరి. 
తెలుంగు వీరుని కాలుచేతుల కినుప సంకెళ్ళు తగులు కొనెను. ఆంధ్ర వీరనారీమణి 
కాళ్ళు కదలాడ లేక పోయినవి. చనిపోవుటకుంగూడ వీలులేదయ్యె. ఇంక నెటువంటి 
పరాభవములు జరుగునో యని వారి హృదయములు కుమిలిపోవుచుండెను. 
సిద్దీబిలాలుండను తురక సరదారుండు తన తండ్రియగు సిద్దీ అబ్బుల్లాను సదాశివుండు 
తొల్లి చంపి యుండుటచే ఆ పగను దీర్చుకొనుటకై తెల్లవారగనే కారాగారము ప్రవేశించి 
కాళ్ళుచేతులు కట్టంబడియున్న సదాశివుని, నిరాయుధుండు నిస్సహాయుండగు 
సదాశివుని మహాశూరుని వలె వచ్చి తలకోసెను. ప్రాణనాథుని శిరముతెగి పడినంతనే 
పార్వతి యపర కాళికయట్లు లేచి ఇనుప సంకెళ్ళు చేతులకుం దగిలించి యున్నను 
సిద్దీబిలాలుని కంఠము నొక్కిపట్టెను. ఊపిరాడక సర్దారుండు తన బాకుతో పార్వతీదేవి 
వక్షమున బొడిచెను. రక్త ప్రవాహము చిమ్ముచు వచ్చుచున్నను పార్వతి తన పట్టు 
విడువలేదు. ఆమె చేతు లినుప చేతులట్లు కఠినముగా బిగిసి పోయినవి. సిద్దీవిలాలుండు 
నేలగూలెను. ప్రాణనాథుని శిరమును సమీపించి కౌగిలించుకొని తన హృదయమున 
నాటుకొన్న బాకును పెరికెను. బాకుతోపాటు ఆమె ప్రాణ వాయువులును 
బహిర్గతములయ్యెను. తెలుంగు దంపతుల రక్తముతో కారాగార మంతయు 
నరుణితమైనది. వారి రక్తముచిందిన గోడలు పునాదులంట తడిసినవి. ఆతడి తోడనే 
యవి యురలి పోయి కూలి నేటికి నేలమట్టమైనవి. వారి రక్తముతో తెలంగాణభూమి 
చేవ గడించుకొన్నది. 


ఓం శాంతి శాంతి శాంతి కి 
సమాప్తము 


